శ్రీ వెంకటాచల మాహాత్మ్యము 


(వచనరూపము ) 


వచనానువాదము : 
థ్రీ పరవస్తు వేంఠటరామానుజస్వామి 





(ప్రచురణ : 


(శ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, 1, 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 
[1005 


శ్రీ వేంకటాచల మాహాత్మ సము 


(వచనరూపము) 


వచనానువాదము 
శ్రీ పరవస్తు వేంకటరామానుజస్వామి 





ప్రచురణ 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


1995 


ఏమ! *5సమగల40లరతకితు సెల్‌కు రసన నగ 
రంగరయం166 1140 1610826 ౨౯056 
ఏగ వజుజాజంరుం *లం262 కజం2ం0ట్తు2 జు 


1.11. రం121005 0011026005 ఏలగ65 110. : 451 


మిలురుం[66. 10: 1995 
(6౦163: 20,000 


సళంపేక6641 7: 

వర వ. టు 65 మము 1.4.5. 
మెొంంంయదా6 ౦08%063, 

రలు 212 సయ డట ంా2520ఉమువు 
రాలుు4దు. 


66 26 


శ ₹. ౧లజరు218003. పక65కు 
సాంం26. 





ముందుమాట 


“వేంకటాద్రి సమం ప్టానం బ్రహ్మాండే నాస్తి కించన 
వేంకటేశ సమోదేవో న భూతోన భవిష్యతి 


శౌనకాది మహర్షులు శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త స్థలాల 
న్నింటిలో దేనియందు శ్రీహరికి (పీతి అధికమో, ఎక్కడ అన్ని కోరికలు 
నెరవేరుతాయో, ఎక్కడ నివసించే జనులకు హరి ప్రత్యక్ష మవుతాడో 
అలాంటి వైష్ణవక్షేత్రాన్ని గురించి మాకు తెల్పమని సూతుళ్లీ అడుగుతారు. 
అభి టం య ణ + ॥ 
అందుకు సమాధానంగా నారాయణుని వివిధ చరిత్రలతో కూడినదీ, సమస్త 
'సిద్ధులొసగునదీ, సర్వెశ్వర్యాలను కలుగబేసేదీ, 'సర్వమంగళప్రదమూ, ఆయు 
ష్కరమూ, పావనమూ అయిన శ్షేత్రాన్ని గురించి చెపుతానని ఉపక్రమించి 
వేంకటాచల మూహాత్మ్యాన్ని వారికి వివరిస్తాడు. ఈ విషయాలన్నీ వరాహ, 
భవిష్యోత్తర పురాణాల్లో “వేంకటాచల మాహాత్మ్యం" అనే పేరుతో వివరించ 
బడ్డాయి. దానిని వచన రూపంలో మహావిద్వాంసులు శ్రీ పరవస్తు వేంకట 
రామానుజస్వామిగారు రచించారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క 
శ్రీడా2ైలమే వేంకటాద్రి. అది పుడమికి చేరినవిధమూ, స్వామిపుష్కరిణీ, 
జాబాలి, తుంబురు, పొపవినాశనాది బహుతీర్థాల ప్రభావమూ ఈ (గ్రంథంలో 
చక్కగా చెప్పబడ్డాయి. ం 


అంతేగాక శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచి వేంకటాద్రి 
చేరడం, ఆకాశరాజు తనకుమార్తె పద్మావతిని శ్ర్రీనివాసునికిచ్చి సెండ్డి 
చేయడం, ఆకొశరాజు తమ్ముడు తొండమాను చక్రవర్తి స్వామికి దివ్యా 
లయం. నిర్మించడం--బ్రహ్మ దేవుడు శ్రీ వేంకటేశ్వరునికి ఉత్సవ. క్రమాలు 
నిర్వహించడం _ కలియుగంలో వేంకటేశుని లీలలు, భక్తుల చరిత్రలు 
మున్నగు గాథలు కూడ ఈ పుస్తకములో సమకూర్చబడ్డాయి. 


1976 నాటికే ఈ పుస్తకం. ఎనిమిదిసార్లు ముద్రితమైైంది. గ్రంథా. 


నికి అనుబంధంగా భక్తుల _పారాయణార్థం. శ్రీ వేంకటేశ్వర, అష్టోత్తర 
శతనామావళి 'పైతం చేర్చబడింది. 


1 
పుందర సులభశైలిలో చవులూరించే స్వామివారి చరిత్ర ఈ వేంక 
టాచల మాహాత్మ్యం. ఇది ఎప్పటివలె పాఠకుల నలరించగలదని మా 


విశ్వాసం. 


తిరుపతి, కార్యనిర్వహణాధికారి, 
21-7-94. తిరుమల తిరుపతి దేవస్థానములు. 


60 9౦౦౩ ౯౯౭ ౬౯ గు 


వ 
న్‌ా టు 


కం 
13. 
కేడ్త 


ర్‌. 
16. 
కేగి 
18. 


10. 
20. 
2 
22, 


23, 
వత్త 


విషయ సూచిక 
ప్రథమాశ్వాసము 


, ముమలు పూతువి వేంకటాచలమాహాత్మ్యమును 


జెప్పుమని కోరుట 


* విష్ణుమూర్తి శ్వేత్రవరాహరూపమున భూమినెత్తి తెచ్చుట 
. వైకుంఠమునుండి గరుడుడు ్రీడాచలమును తెచ్చుట 
* శ్రీస్వామిపుష్కరిణీ మాహాత్మ్యము 

* క్రీడాది (వేంకటాద్రి) కి వామభేదములు 

. వేంకటాద్రియందు భగవంతుని యద్భుతకృత్యములు 
 కపీలాది సప్తదశ తీర్థ్మముల మాహాత్మ్యము 

* శ్రీరాముడు వేంకటాద్రికి వచ్చుట 

, వానరులు వైకుంఠగుహను ప్రవేశించుట 


వైకుంఠగుహ ప్రభావము 

రావణాది రాక్షసులచే పీడింపబడిన దేవర్లులు శ్రీ 
మహావిష్ణువును వెదకుట 

చతుర్ముఖునితోగూడ దేవర్షులు వేంకటాద్రికి వెళ్ళుట 
పుత్రార్థియగు దశరథుడు వేంకటాద్రికి వచ్చుట 

దశరథుడు స్వామి పృష్కరిణీ తీరమున తపము చేయు 
చున్న మునులను జూచుట 

శ్రీ భగవంతుడావిర్భవించుట 

బ్రహ్మాదులు విమానమును ప్రవేశించి శ్రీనివాసుని దర్శించుట 
బ్రహ్మాదులు విష్ణుమూర్తికి రావణోషద్రవమును నివేదించుట 
భగవంతుడు చతుర్ముఖుని ప్రార్థనను నెరవేర్చి వేంకటాద్రియందు 
సర్వజమలకు ప్రత్యక్షముగా నుండుటకంగీకరించుట 
భగవంతుడు బ్రహ్మోత్సవమున కంగీకరించుట 

శ్రీ వేంకటేశ్వర మహోత్సవ వైభవము 

శ్రీ వేంకటేశ్వర మహోత్సవ సేవాఫలము 

వేంకటాద్రియందు పుష్పోద్యానములను నిర్మించి పుష్పార్చన 
చేసినవారికి కలుగు ఫలము 

మహోత్సవావభృథ స్నానము 

ఫల్గుణీ తీరమాహాత్మ్యము 


వ. 
కేర్‌ 
ఆ 16 


కేళీ 


. 


౨ 25 


25. 
26. 
27. 
28. 


జ జి జీ వ క 2 
బాష [ల [ణి ౯౬ 


16. 


17౧ ప 


18. 
10. 
20. 


2 


23, 


9 9౦ఎ ర౯ల౯ మి ల సై గో 


ఇ 


జాబాలితీర్ధమాహాత్మ్యము 
కలియుగమున వేంకటేశుని లీలలు 
సనకసనన్లన తీర్ణమాహాత్మ్యము 

ది డ్నా 
కాయరసాయనతీర్థమా హాత్మ్యము 


ద్వితీయాశ్వాసము 


* వేంకటాద్రిమాహాత్మ్యము 


కుమారధారాతీర్ధమాహాత్మ్యము 


్‌ తుంబురుతీర్ధమాహాత్మ్యము 
ఢా 
ం ఆకాశగంగామాహాత్మ్యము 
నై పాండవతీర్థమాహాత్మ్యము 
డా 
. పాపనాశన తీర్థమాహాత్మ్యము 
./ దేవతీర్ధమాహాత్మ్యము 
. ఆకొశరాజు జన్మవృత్తాంతము 


. పద్మావత్యుత్పత్తివృత్తాంతము 


వసుదానుని జన్మవృత్తాంతము 


- నారదబుషీ పద్మావతికి సాముద్రికము చెప్పుట 


పద్మావతి సభులతోగూడ నుద్యానవనమున కేగుట 
శ్రీనివాసుడు మృగయార్థ ముద్యానవనమున కేగుట 
శ్రీనివాసుడు పద్మావతిని పరిణయ నూడుటకు కారణములు 
పద్మావతీ సఖులు వకుళ మాలికకు పద్మావతీ వృత్తాంతమును 
జెప్పుట 

పులిందస్త్రీ ధరణీదేవి ప్రశ్నకు సమాధానము జెప్పుట 

వతి తనకోరికను తల్లి కెరిగించుట 

వకుళమాలిక ధరణీదేవికి శ్రీనివాసుని వృత్తాంతమును జెప్పుట 
శ్రీనివాసునకును పద్మావతికిని వివాహము నిశ్చయింపబడుట 
శ్రీనివాసు డలంకృతుడై వివాహనిమిత్తము దేవతలతోగూడ 
వియద్రాజ పురమున కరుగుట 

పద్మావతీ పరిణయము 


. కలియుగమున శ్రీనివాసుని దర్శించినవారి వృత్తాంతము 


పద్మసరోవరమాహాత్మ్యము 


జ్య 


పుట 

*ం 20 
అ 20 
ఎ 311 
పారె 


ఎ తెపి 
ఐతె 
అ తై 
ఎం తైెడ్తీ 
య ట్రెడ్వీ 
ఎ తైెడ్తీ 
య్‌ ప్రైెడ్త 
ల తడ 
అ చెడ 
జ బెల్‌ 
అ 36 
ఎ 36 
౨ 36 
ఎ రెరి 


అత్త 
ఆర్తీ 
న! 
ఎత్తై 
అత్తత 


ఆ జ్తేర్‌ 
న! 


లుగు 


న 


రం 


10. 
మ 


12. 
13. 


కేతు పద్మా 


15. 
16. 
17, 
18. 


10. 
20. 
21. 
22. 
23. 


2డ. 


స 


తృతీయాశ్వాసము 


మునులు సూతుని వేంకటాచలమాహాత్మ్య మును 
జెప్పుమని కోరుట 


. కృతయుగమున వృషావలమను పేరు కలిగిన విధము 
్ట (త్రేతాయుగమున నంజనాచలమను నామమును 


పొందిన విధము 
చ శేషశైలమను నామము కలిగిన విధము 


- కలియుగమున వేంకటాచలమను నామము కలిగిన విధము 
. భగవంతుడు వైకుంఠమును విడిచి వేంకటాద్రికేగిన విధము 


వహీ కవ ప గ్‌ 
వల్మీకమున లీనుడ్రైయున్న శ్రీనివాసునికి గోవు 
న్షీరవేచనము చేయుట 


. గోపాలుడు కురారముతో శ్రీనివాసుని గొట్టుట 
. శ్రీనివాసుడు చోళరాజును శపించుట 


శ్రీనివాసుడు చోళరాజునకు వరమిచ్చుట 

శ్రీవరాహస్వామి శ్రీనివాసునకు వేంకటా ద్రియందు 
స్థానమునిచ్చుట 

ఆకాశరాజునకు సంతానప్రాప్తి కలిగిన విధము 

నారదముని పద్మావతికి భావిశుభమును జెష్పుట 

వతికి శ్రీనివాసుడు దర్శనమిచ్చి యామెతో సంభాషించుట 
శ్రీనివాసుడు వకుళాదేవికి తన యభిలాషను దెలుపుట 
పద్మావతియొక్క పూర్వజన్మవృత్తాంతము 

వకుళావళి పద్మావతీసఖులను కలసికొనుట 

శ్రీనివాసుడు ఎజుకలసానిరూపమును ధరించి 
నారాయణప్పురమున కేగుట 

ఎటుకలది పద్మావతీ యస్వాస్థ్యమునకు గారణము నెరింనించుట 
పద్మావతి శ్రీనివాసుని వరించినట్టు ధరణీదేవితో జెప్పుట 
పద్మావతి వటతతోసాట వకుళావళి ధరణీదేవిచెంతకు వచ్చుట 
ఆకాశరాజు బృహస్పతిని, శుకమునిని రప్పించి వారితో 
నాలోచించుట 

పద్మావతిని శ్రీనివాసునికి కన్యాదానము చేసెదనని యాకాశరాజు 
ప్రతిజ్ఞ చేయుట. 

ఆకాశరాజు శ్రీనివాసునకు శుభలేఖ పంపుట 


2 


థి 
[1 


ఎ 65 
ఎ 66 
ఎ 67 
౨ 67 


6కి 
ఎ 70 
ఆ క] 
ఉనే 
జ బట, 
యం 74 


ఇ 22 
78 
= 79 


అ 80 


ఎం లిక 
య 82 


25. 


26. 


27. 
28, 
20. 
30. 


31, 


32, 
33, 


35, 


36. 
త్ర, 
38. 
39. 


త్తి 
త్తే 
త్త 


త్త 
త్తీడ్తే 


త్త 


శ, 
త్న 


సై 


శ్రీనివాసునితో వక్తుాదేవి పద్మావతీ పరిణయ 
వృత్తాంతమును జెప్పుట 

శ్రీనివాసుని యాజ్ఞుపై బ్రహ్మాదుల నాహ్వానించుటకు 

శేష శేషాశనులు వెళ్ళుట 

చతుర్ముఖుడు శేషాచలమునకు వచ్చుట 

శేషాద్రికి రుద్రాదులరుదెంచుట 

విశ్వకర్మ వివాహపురమును నిర్మించుట 

శ్రీనివాసుడు దేవతలను బుషులను వివాహకార్యములందు 
నియోగించుట 

వివాహార్థము కరవీరపురమున (కొల్హాపురము) నుండి రమను 
రప్పించుట 

పద్మాలయ శ్రీనివాసునకు మంగళస్నానము గావించుట 
శ్రీనివాసుడు పరిణయాంగముగా కులదేవతయగు శమీవృక్షమును 
ప్రతిప్పించుట 


*. శ్రీనివాసుడు పరిణయమునకు కుబేరునివద్ద ధనమును బుణము 


చేయుట 

శ్రీనివాసుడు వేంకటాద్రికివచ్చిన దేవతలకు బుషులకు 
సంతర్పణచేయుట 

శ్రీనివాసుడు సపరివారముగా నాకాశరాజుపురమున కేగుట 
శ్రీశుకుడు శ్రీనివాసుని కాతిథ్యమిచ్చుట 

స్పపరివారముగా నాకాశరాజు శ్ర్రీవివాసునెదుర్కొనుటకు వచ్చుట 
నివాహార్ధము శ్రీనివాసుని నాహ్వానించుటకు ఆకాశరాజు 
తన్మంద్రరమున కేగుట్ల 

పద్మావతీ శ్ర్రీనివాస్తుల వివాహము 

శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలమునకు పయనమగుట 
ఆరుమాసములగస్త్యాశ్రమమున నుండుటకు శ్రీనివాసుడు 
నిశ్చయించుట 

ఆకాశరాజు నిర్యాణము 

రాజ్యముకొరకు తొండమాన వసుదానులు కలహించుట 
శ్రీనివాసుడు తొండమానుని దివ్యాలయమును కట్టింపుమని 
(ప్రేరేపించుట 

తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము 

శ్రీనివాసుడు, తొండమానుడు నిర్మించిన మందిరమున ప్రవేశించుట 


రశ 


అ రీర్‌ 


86 


రి 


ఎ రిరి 


అ ఠి0 


అ 90 


92 
, 93 


౨ రడ 


95 


96 


అ 97 


అంత 


98 


100 
100 
101 


103 
104 
106 


త్తి, 
త్తి, 
50. 
ర్‌ 
52. 
53. 
ర్‌త 


55. 


(బ్రహ్మ దీపారోపణమును భగవదుత్సవమును జేయించుట 
భగవదాజ్ఞ పైని బ్రహ్మ భగవన్మూర్తి చతుష్టయమును నిర్మించుట 
(బ్రహ్మ జరిగించిన యుత్సవక్రమములు 

కూర్ముడను ద్విజుని వృత్తాంతము 

తొండమానుడు శ్ర్రీనివాసునకు పహస్రవామార్చవ చేయించుట 
భీముడను కులాలుని వృత్తాంతము 

శ్రీనివాసుడు తొండమానునకు మోక్షము నిచ్చుట 


శ్రీవేంక కేశాష్ట్రోత్తర శతనామావళి 


య 119 


శత్రీవివాన పరబ్రహ్మ ణోనముః' 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
ప్రథమాశ్వాసము 


ఖః శ్రియః కొన్నాయ కల్యాణ నిధయే విధయేఒలర్థినామ్‌ | 
శ్రీవేజ్కట నివాసాయ 'శ్రీవివిసాయ మజ్ఞళమ్‌ ॥ 
శ్రీ వేజ్కటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసమ్‌ | 
ఢ్రితచేతన మన్దారం శ్ర్రీవివిస మహం భజే 1 


1. మునులు సూతుని వేంకటాచల మాహాత్మ్యము 
జెప్పుమని కోరుట 


ఓ సూతుడా ! శ్రీమహావిష్ణువుయొక్క స్వయంవ్యక్త స్థలము లన్నిటీ 
లోను దేనియందు విష్ణువునకు (ప్రీతియధికమో, యెచ్చట అన్ని కోరికలును 
సిద్ధించునో, యెచ్చట విష్ణుమూర్తియొక్క చరిత్ర మత్యద్భుతమో, యెచ్చట 
నివసించు మనుజులకు హరి ప్రత్యక్షమగుచున్నాడో, విష్ణుమూర్తియొక్క 
యెచ్చటీ చరిత్రము శ్రవణానన్షజనకమో యట్టి యద్భుతమైనట్టియు 
నయనానన్షకర మైనట్టియు వైష్ణవ క్లేత్రమునుగురించి మాకు. చెప్పవలయునని 

ద జట. జం టు! 
శౌనకాది మహామునులు సూతుని గోరిరి. 


ఓ మునులారా ! మీ రిట్లపూర్వచరిత్రము నడుగుట నాకు సంతోష 
కరముగానున్నది. నాకు కూడ నట్టి శ్రీమహావిష్టువుయొక్క చరిత్రమును 
చెప్పుటకు కౌతుకము కలదు. శ్రీహరియొక్క (క్రీడలతో కూడుకొని నట్టీయు, 
వివిధములైన యాతని చరిత్రములతో కూడినట్టియు, సమస్త సిద్ధులను 
నిచ్ళునట్టియు, పా శ్వర్యములను కలుగజేయునట్టియు, సర్వాశ్చర్యకరంబై 
నట్టియీ! శుభప్రదమైనట్టియ। పుణ్యమైనట్టియు, ఏవిత్రమైనట్టీయు, నోయు 


2 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ష్కరమైనట్టియు, సర్వమంగళ కారకమైనట్టియు, శేషాచల సంబంధమైన 
వారాహకల్ప వృత్తాంతమను. శ్ర్రీవేంకటాచల మాహాత్మ్యమును చెప్పెదను; 
శ్రద్ధతో వినుండని సూతుడిట్టు చెప్పదొడం గెను. 


2. విష్ణుమూర్తి శ్వేతవరాహరూపమున భూమినెత్తి తెచ్చుట 


ప్రళయకాలమునందు ప్రపంచమంతయు జలమయము కాగా భూమి 
యా జలములో నిమగ్నమయ్యెను. అప్పుడు వటపత్రశాయియగు శ్రీ 
మహావిష్ణువు బ్రహ్మదేవునిచే తిరిగి సృష్టియారంభింప జేయుటకు తాను 
శ్వేళవరాహరూపమునెత్తి ప్రళభయజలమునందు మునిగి వెదకి భూమిని పట్టి 
'పైకితెచ్చు సందర్భమున హిరణ్యాక్ను డద్దురాగా నతనితో పోరాడి యతనిని 
న లు 0 
కు న! 4 అ జ 9, జ 
సంహరించి భూమిని పైకెత్తి స్థాపించి బ్రహ్మదేవుని తిరిగి సృష్టిప్రారంభింపు 
మని యాజ్లాపించెను. పిదప దుష్షులను శిక్షించి, సజనులను రక్షించి 
షా లు లు జ లు 
లోకము ననుగ్రహించు. నుద్దేశముతో నా శ్వేతవరాహర్తూపియగు శ్రీ 
మహావిష్ణువు ఈ లోకమున కొంతకాలముండుటకు నిశ్చయించుకొనెను. 


(వరాహావురాణము 33-న అధ్యాయము) 


3. వైకుంఠమునుండి గరుడుడు క్రీడాచలమును తెచ్చుట 


ఈ లోకమున కొంతకాలముండుటకు నిశ్చయించుకొని శ్రీహరి తన 
నివాసమున క్తర్షమగు _ స్థలము నన్వేషించుచు గోమతీనదికి దక్షిణమున 
నరువది యోజనముల దూరమునను, పూర్వసముద్రమునకు పశ్చిమమున 
నైదు యోజనముల దూరమునను సువర్ధముఖీనది కుత్తరంబుగానుండు 
దివ్యస్థలమునందుండుటకు నిశ్చయించుకొని యచ్చట గరుడుని యాగమన 
మును నిరీక్షించుచుండెను. గరుడుండును వైకుంఠంబునకేగి యసప్రాకృత 
మైనట్టియు, నమేయమైనట్టీయు, సర్వరత్నమయమైనట్టియు, బంగారు శిఖ 
రము కలిగినట్టియు, నుపనిషదాత్మకమైనట్టియు, సురద్రుమములచే శోభిత 
మైనట్టియు, తదాశ్రితములగు పక్తిసంఘముల యాలాపములచే శ్రవణానంద 
జనకమైనట్టియు, పుష్పించిన అతలచే దివ్య _సౌరభయుక్త మైనట్టియు, 


ప్రథమాశ్వానము త 


పాడుచున్న కిన్నరులతో గూడినట్టియు, పెక్కు "ెలయేళ్ళచే మానసాహ్లా 
దము గలుగజేయుచున్నట్టియు, నిత్యముక్త కామరూపులచే  సేవించబడు 
చున్నట్టియు, మూడు యోజనములు వెడల్పును, ముప్పది యోజనములు 
పొడవును కలిగినట్టియు, శేషరూపమైనట్టియు, హరికి శేషభూతమైనట్టియు, 
సర్వభూతములకు శేషియైనట్టియు, నతి పవిత్రమైనట్టియు, చూచినంతనే 
మోక్షదాయకమైనట్టియు నారాయణగిరి యను పేరుగలిగిన శ్రీవిష్ణుమూర్తి 
యొక్క శ్రీడాశ్రైలమును భుజమునందిడుకొని భగవంతుని పరివార పరిచా 
రకులతో గూడ దేవుని సమీపించి యాయన నిర్దేశించిన స్థలమున దాని 
నుంచెను. శ్వేతవరాహరూపుడగు విష్ణువు దాని నధిష్పించి స్వామి పుష్క 
రిణికి పశ్చిమభాగమున కోటిసూర్య సమప్రభమగు విమానమునందుండెను. 
తరువాత కొన్ని దినములకు స్వామిపుష్కరిణికి దక్షిణభాగమున మరియొక 
విమానమున శంఖచక్రగదాధరుడగు శ్రీనివాసు డుద్భవించెను. 

(వరాహపు. 34-వ అధ్యాయము. ) 


త్త శ్రుస్వామిపుష్కరిణి మాహాత్మ్యము 


అప్పుడు బ్రహ్మర్వుద్రంద్రాది దేవతలు, బుషుల్సు గంధర్వులు, మ్‌రు 
త్తులు మొదలగు _వాఠందరును వచ్చి హిరణ్యాక్టుని వధించుటకు 
స్వీకరించిన దం స్ట్రాకరాళవదనయుక్తాత్యుగ్ర భయంకర వరాహరూపుడగు 
శ్రీమహావిష్ణువును నమస్కరించి స్తుతించి దేవమనుష్యాదుల నివాసార్ధము 
మీరు భూమిని సముద్ధరించినారు కనుక, వారిని రక్టించుటకు సౌమ్యమైన 
రూపమును ధరించి ధ్యానమయోగమునం దశక్తులైన దేవన మనుష్యాదుల 
కును, స్త్రీ శూద్రులకును వరముల నిచ్చుచు నిచ్చటనే వసియింపుడని 
'ప్రార్థించిరి. అప్పుడు విష్ణువు ప్రసన్నుడై, చతుర్భుజయుక్షమైన శ్రీ భూ సహి 
తమైన శరత్వూర్ణేందునదనమైన సర్వాభరణభూ షితమైన సౌమ్యరూపమును 
ధరించి వైకుంరముకంటె శ్రేష్టమైన వేంకటాద్రియందు నివసించెదననియు, 
ప్రార్థించిన మనుష్యులకు అర్ధముల నిచ్చెదననియు నానతిచ్చెను. 


శ్వ శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


శ్రీడాద్రితో గూడ స్వామిపుష్కురిణి గరుడునిచే వైకుంఠమునుండి తెచ్చి 
భూమిమీద నుంచబడినది. ఇది శ్రీ భూ దేవులకు మిక్కిలి [పియమైనది. 
అ ప్రాకృతజలముతో కూడినది. సుగంధయుక్తమైనది. మనోహరమైనది. 
గంగాది సర్వతీర్థములకును జన్మస్థలము. విరజవలె సర్వపాపములను 
పోగొట్టును. స్వర్ణ స్పేయము, సురాపొనము మొదలగు మహాపొతకములను 
నశింపజేయును. స్నానమాత్రముననే ఐహికఫలము లన్నింటిని నిచ్చును. 
దీని దర్శనము వల్లను, త్రాగుటవల్లను, స్మరించుట వల్లను సమస్త సిద్ధులును 
కలుగును. స్నానమువలన ఇష్టసిద్ధి కలుగును. 


స్వామిపుష్కురిణీస్నానం సద్గురోః పాదసేవనమ్‌ | 
ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యవ్తదుర్లభమ్‌ ॥ 
దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవవమ్‌ 1! 
స్వామిపుష్కరిణీస్నానం త్రయ మత్యంతదుర్లభమ్‌ ॥ 
(వరాహపు. ౩5--వ అధ్యాయము) 


5. క్రీడాద్రి (వేంకటాద్రికి నామభేదములు 


క్రీడాద్రి యొక్కొక్క కారణంబుచే నాక్కొక్క నామంబును బొంది 
పెక్కు నామంబులచే వెలయుచున్నది. అందు కొన్ని సకారణంబుగా 
బేర్కొనబడినవి. చింతించినదానినంతను నిచ్చుటచే చింతామణి యన 
బడుచున్నది. జ్ఞానము. నిచ్చునది యగుటచే జ్ఞానాద్రియని చెప్పబడుచు 
న్నది. సర్వత్తీర్మమయమగుటచే తీర్జాద్రియను "పేరును పొందినది. పుణ్య 
పుష్కరిణులు విశేషముగా నుండుటచే పుష్కరాది యనబడుచున్నది. 
ఈ గిరి మీదను యమధర్మరాజు తపమాచరించి యుండుటచే దీనికి 
వృషాద్రి యను వ్యవహారము కలిగెను. బంగారుమయ మగుటచే కన 
కాది యనబడుచున్నది. నారాయణుడన్సు విప్రుండు పూర్వ మీ నగము పై 
గొప్ప తపమాచరించి, యీ పర్వతము తనపేరున వెలయవలయునని 
విష్ణు మూర్తిని కోరెను. అందుచే దీనికి నారాయణాద్రియను నామము 
కలిగెను. వైకుంఠమునుండి తేబడుటచే వైకుంఠాద్రి. యనబడుచున్నది. 
హిరణ్యకశిపుని సంహరించి" ప్రహ్లాదుని ననుగ్రహించుటకు నారసింహావతార 


ప్రథమాశ్వాపము ర్‌ 


మిందు వెలయుటచే నిది సింహాచలమని పలుకబడుచున్నది. అంజనాదేవి 
యిందు తపమాచరించి దేవసాహాయ్యకారకుడైన హనుమంతుని కనుటచే 
దీని కంజనాద్రి యను వ్యవహారము కలిగినది. వరాహక్షేత్ర మిందుండుటచే 
దీనికి వరాహగిరియను సేరు కలిగెను. నీలుడను వానరేంద్రు. డెల్లప్పుడును 
నిచ్చట నుండుటచే దీనికి నీలగిరియను వ్యవహారము కలిగినది. 


వేంకార మమృతబీజము. కటమన వనైశ్వర్యము. అమృతైశ్వర్యముల 
సంఘమగుటచే నీ గిరి వేంకటాద్రి యనబడుచున్నది. శ్రీనివాసుడు 
దీని నధిష్టించియుండుటచే నిది శ్రీనివాసగిరి యనబడుచున్నది. భగవం 
తుని క్రీడలతో నిండియుండుటచే వైకుంరపురవాసులు దీని నానందాద్రి 
యందురు. శ్ర్రీపదయుక్తమగుటచేతను శ్ర్రీనివాసమగుటచేతను దీనికి 
శ్రీశైల మనునది సార్ధకనామ మగుచున్నది. (వరాహపు. 3ర-న అధ్యాయం.) 


6. వేంకటాద్రియందు భగవంతుని యద్భుత కృత్యములు 


ఈ గిరియొక్కు మాహాత్మ్యమును విని కొందరు. బుషులు దీని 
మీదను నివసించుటకు వచ్చి "కొన్ని దినములైన పిదప అచ్చట యజ్ఞము 
చేయనారంభించిరి. అప్పుడు వాంకి శ్రీ మహావిస్టువు లక్ష్మీ సమేతుడై ప్రత్య ' 
క్షమై యజ్ఞభాగమును స్వయముగా స్వీకర్షించెను అప్పుడు మునులందరు' 
నాశ్చర్యముతోను ప్రీతితోను కూడినవార్రై తమ భాగ్యమును ' కొనియాడి 
తమ జీవితము సఫలమైనదని సంతోషించిరి. 


పూర్వము మరియొక సమయమున శ్రీహరి వేంకటాద్రియందు విహ 
రించుచుండగా, శరీరమంతయు సడలిపోయినట్టియు, దృష్టిబలము తగ్గిన 
ట్టియు, కాళ్ళు వంగినట్టియు, నాకలి దప్పికలచే బాధపడుచున్నట్టియు, 
దారితప్పి యొక బండపై కూర్చొనియున్నట్టియు నొక వృద్ధబ్రాహ్మణుడు 
కనబడెను. అతడు కౌండిన్యుడను తన ప్యుత్రునికొరకు కేకవేయుచుండెను. 
“శతవృద్ధుడనగు నన్ను విడిచి యెచ్చటికి పోయితివిరా, కౌండిన్యుడా” అని 
యరచుచుండెను.. అప్పుడు కుమారవేషమున నున్న శ్రీహరి “ఇచ్చట 
మనుష్యు లెవ్వరును లేరే? కౌండిన్యు డెచ్చట నున్నాడు; ఎందుల 


6 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


కట్టరచుచున్నావు?" అని యడిగెను. అప్పుడు వృద్దుడు “అయ్యో, 
అటులైనచో నేను దూరమగు నాశ్రమమునకు నెట్టు పోగలను? బంధువులు 
లేనిచో నే నశక్తుడను గదా? ఇట్టి దుర్చలుడైన నన్ను విధి యింకను 
నెందుకు ఈ లోకమునం దుంచుచున్నాడు? కొనిపోకూడదా౫ొ అని మొర 
బెట్టను. అది విని కుమారరూపమును ధరించియున్న విష్ణుమూర్తి “ఓ 
బ్రాహ్మణోత్తముడా! నీ శరీరము జర్జరితమైయున్నది. నీకు కన్నులు 
కనబడుటలేదు. నీ కింకను జీవనేచ్చకలదా? లేక నీవు వెనుక జెప్పినది 
నిజమా? చావనెంచితివా” అని సోపహాసముగా ప్రశ్నించెను. దాని కా 
విప్రుడు “నాకు జీవనేచ్చ నిజముగా లేదు. కాని నిత్యమైన జ్యోతిష్ట్రోమము 
మొదలగు కర్మలు నాచే నను ప్పింపబడలేదు. ఇట్టు దేవతలకు నా బుణ 
మును తీర్చుకొనక యెట్టు మరణించగలను?” అని ప్రత్యుత్తరమిచ్చెను. 
అది విని శ్రీహరి యాతనిని తన కరంబు (గ్రహింపుమని యానతిచ్చి, 
యతనిని తోడ్కొనిపోయి యొక _శుభధారయందు స్నానము చేయుమని 
చెప్పెను. స్నానము చేసి లేచుసరికి ఆ విప్రుడు పదియాఖేండ్ల ప్రాయప్పు 
కుమారుడుగా మారియుండెను. అప్పుడు శ్రీహరి యా విప్రుని “నీవు 
చేయదలంచుకొనిన కర్మల నాచరింపుము. అందుకు తగిన శరీరమునే 
గాక ధనమును కూడ నీ కిచ్చుచున్నానని” చెప్పి, ఇది చూచు దేవ 
మనుష్యగంధర్వాదులందరును నాశ్చర్యపడుచుండగా నంతర్థ్జానమయ్యెను. 
వృద్ధుడు స్నానము చేయగా కువూరుడగుటచే ఆ ధారకు "కుమారధార 
యని దేవతలు సేరిడిరి. (నరాహవు. 37-న అధ్యాయం) 


పూర్వము సొంకాశ్యమును శంఖణుడను చంద్రవంశపు రాజు పాలించు 
చుండెను. పరంపరాప్రాప్తనుగు నా రాజ్యము సామంతరాజులచే నాక్ర 
మింపబడి శంఖణుడు భార్యలతోను నమాత్యులతోను రాజ్యమునుండి 
వెడలగొట్టబడెను. ఆ రాజు దుఖించి దక్షిణమునకు జని సేతువువద్ద 
సముద్రమున స్నానముచేసి, తిరిగి యుత్తరముగా బోయి సువ్ధముఖిని చేరి 
యందు స్నానము చేసి దాని యుత్తరతీరమందున్న ప్రద్మసరోవరమును 
సమీసించి యందు. స్నానము చేసి నిత్యకర్మల ననుష్టించి విచారముతో 
నిద్రించెను. రాజ్యభ్రంశమువలన కలిగిన దుఃఖముతో నున్న యా రాజున 


ప్రథమాశ్వానము 7 


కొక యశరీరవాక్కు వినబడెను. అది యిట్టు “ఓ రాజా! విచారిం 
పకుము, ధైర్యము నవలంబింపుము. ఇట కుత్తరమున (కోశదూరమున 
వేంకటాద్రియను మహాగిరి కలదు. అచ్చట నిక్తేతుక దయామయుడును 
నాితావనుడును నగు కమలాపతి కలడు. అచ్చట వికసించిన పద్మ 
ములతో శోభించుచున్న స్వామిపుష్కరిణి యను సరస్సు కలదు. దాని 
పశ్చిమ తీరమున సుందరమైన నగము కలదు. నీ వచ్చటకు పోయియా 
సరస్త్రీరమున _ కుటీరమును నిర్మించుకొని, త్రిసంధ్యలయందును నా సర 
స్సున స్నానముచేసి చతుర్భుజుడై _శంఖచక్రపాణి యగు హరిని శ్రద్ధతో 
ఆజు మాసము లర్చించుము. అట్లు చేసినచో నీ రాజ్యమును నీవు 
పొందెదవు.” అది విని యా రాజు విచారమును విడిచి వెంటనే వేంకటాద్రి 
కేగి యశరీరవాక్కు _ చెప్పినట్టు చేసెను. అప్పుడు సరోవరమధ్యనుండి 
శ్రియఃపతి కోటిసూర్యసమప్రభతో నుద్భవించి పది దిక్కులను ప్రకాశింప 
జేయుచు శంఖచక్రగదాపాణిగా శ్ర్రీభూదేవులతో కూడ ప్రత్యక్షమయ్యెను. 
శంఖణుడు. వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించి రాజ్య స్యామ్యమును 
కోరెను. అప్పుడు శ్రీహరి “విచారింపకుము. నీవు మహాభక్తితో స్వామి 
పుష్కరిణిలో స్నానముచేసితివి. కనుక నీకు స్వామిత్వము సిద్ధించును. ఈ 
రీతిగా నెవరెవరు స్వామిపుష్కరిణిలో స్నానము చేయుదురో వారందరికి 
వారివారి భక్తిననుసరించి స్వామిత్వము సిద్ధించును. నీవు పోయి నీ రాజ్య 
మును పొందుము అని పలికి యంతర్జానమును పొందెను. శంఖణుడు 
సంతోషించి నిజభార్యలతో _ స్వదేశమునకు పయననుయ్యెను. అప్పుడు 
గోదావరీ తీరమున తన ప్రజలెదురుగా వచ్చి “సామంతరాజులందరును 
ఒకరితో నొకరు పోరి రాజ్యమును విడుచుకొనిరి. కాబట్టి నీవు వచ్చి 
యథాపూర్వము మమ్ములను పాలింపుము” అని చెప్పి అతనిని పిలుచుకొని 
పోయి. రాజ్యమున పట్టాభిషిక్తుని జేసిరి, ఇట్లు స్వామిపుష్కరిణియను 
నామ మా సరస్సునకు, తీర్థము లన్నిటికిని స్వామిని యగుటవల్ల నేకాక 
స్వామిత్వమును ప్రసాదించుటచే గూడ నన్వర్థమగుచున్నది. 


(వరాహవు. 38-వ అధ్యాయం.) 


ఠి శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


పహ నాత్మారాముడను బ్రాహ్మణుడుండెను. అతడు మహా 
కులప్రసూతుండుగాను దేవబ్రాహ్మణపూజకుడుగొను. నుండెను. అతడు 
మిక్కిలి విష్ణుభక్తుడును . వేదవేదాన్తపారగుడుగొనుండెను. అతని తండ్రి 
చనిపోయిన కొలది దినములకే యతని ధనమంతయును పోయెను. వృత్తి 
నశించెను. ఎవరును లక్ష్య పెట్టకుండిరి. తన యవస్థను _ తలంచుకొని 
యతడు విచారించి “యేమి చేయుదును, ఎచ్చటికి “పోయెదను" కపిల 
తీర్థమునకు పోయి స్నానముచేసి కపిలేశ్వరుని. దర్శించెద,. నని చివరకు 
నిశ్చయించుకొనెను, క్రమముగా పదునేడు తీర్ణములలోన స్నానము చేసి 
వేంకటాద్రికి బోయెను. తీర్థములలో స్నానము చేయుటచే పాపనుం 
తయు బోయి, చిత్తవైర్మల్యము కలవాడయ్యెను. వేంకటాద్రి చరియను 
- కూర్చుండి, చింతాశోక పరాయణుడుగా నుండెను. 


సమీపమున గుహలో ధ్యానయోగపరాయణుడును ' జ్వలనోపముడును 
నగు సనత్కుమారయోగీంద్రుని గనెను. అతడు గొప్ప యోగీంద్రుడనియు 
భూతభవిష్యద్వర్తమానముల నెజీగినవాడనియు తెలిసికొని తన యవస్థను 
గురించి యతని నడుగవలయునని నిశ్చయించుకొని యతనిని సమీపీంచి 
నమస్కరించి పాపాత్ముడనగు. నేను నిన్ను శరణు పొందుచున్నాను. నాకు 
హీతము నుపదేశింపుమని ప్రార్థించెను. "అతడు కొంతేఎపు ధ్యానించి 
యిట్లు పలికెను, “నీవు పూర్వజన్మమున - బాపములు చేసియుంటివి, 
అందుకు. ఫలమిప్పు డనుభవించుచున్నావు. అనేక దాన విఘ్నముల 
జేసితివి. సుఖముగా నున్నవారికి నానావిధములగు పీడలను కల్పించితివి. 
అనాచారములు చాలగా జేసితివి. ప్రణతార్తిహరుడగు విష్ణువును భక్తితో 
గొలువలేదు. అయినను నీకు తరణోపాయము 'కలదు. చెప్పెదను వినుము. 
సర్వలోకములకు జననియగు మహాలక్ష్మి సర్వపాపములను పోగొట్టగలదు. 
సర్వసంపదలను నియ్యగలదు. ఆమె వ్యూహమంత్రమును నీ కుపదేశించె 
దను. ఆమెను శీఘ్రముగా గొలువుము” అని మంత్రము నుపదేశించి 
'యంతర్జానమును పొందెను. 


వ్రభమాశ్యానము " 9 


ఆత్మారాముడు మిక్కిలి సంతసించి స్నానమాచరించి మంత్రమును 
జపించుచు వేంకటాద్రి పైకి వెళ్లెను. అచ్చట ననేక తీర్థములను వీక్షించుచు 
స్వామిపుష్కరిణియొద్దకు చేరెను. అందు స్నానముచేసెను. స్నానము 
చేయగానే యతని పాపము పోయి శరీర మతనికి చులకనగా గనబడెను. 
ఆ పుష్కరిణీ తీరమున అనేక రత్నఖచితమగు బంగారు విమానమున సర్వా 
భరణసంపూర్ణుడును పీతాంబరధరుడును శ్రీ భూమి సహితుడును నగు 
వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యెను. ఆత్మారాము డతనికి సాష్ట్రాంగప్రణా 
మము నాచరించి ముగ్ధుడై యతని యెదుట నిలిచెను. సర్వజ్ఞుడును 
కరుణారూపుడును నగు శ్ర్రీనివాసుడతని మనోగతాభిప్రాయము నెటింగి 
“భయపడకుము, నీ పాపములను క్షమించితిని. నీకు దీర్దాయువును, 
దీర్షకాలము  మహదైశ్వర్యమును ప్రసొదించితిని. నీ యిష్టమువచ్చిన 
ట్లనుభవింపుము” అని పలికెను. ఆత్మారాముడు తిరిగియు సాష్ట్రాంగప్రణా 
మము నాచరించి లేచుసరికి హరి యంతర్జానమయ్యెను. ఇది స్వప్నమా 
నిజమా యని వితర్కించుకొనుచు నాత్మారాముడు వేంకటాద్రిని దిగి దాని 
దరి నివాస మేర్చరచుకొని దీర్షకాలము సర్వసుఖముల ననుభవించుచు 
జీవించెను. 


(చరావావు. ౩9న అధ్యాయం) 
ల ల! ఆ 
7. కాపిలాది సప్తదశ తీర్ణముల మాహాత్మ్యము 


వేంకటాద్రికి క్రిందను కా పిలతీర్థము కలదు. దొని ప్రక్కన నుండు 
కాపీలలింగము పూర్వము కసిలమహామునిచే పాతాళమున పూజింప బడు 
చుండినది. ఆ లింగము భూమిని భేదించుకొని పాతొళమునుండి పై 
కెగసినది. సమస్తదేవతలు ప్రార్థించగా నది భూమియందు స్టాపితమైనది. 
దొనియెదుట భూమిని భేదించుకొని కపీల పైకి నిర్ణమించినధి: కాపీలతీ 
శ్హము సర్వపాప ప్రణాశనము. 


దని పైభాగమున పరమపాొవనష్రాన శెక్రఆర్ధిము కలదు. అవాల్యా 
సంగసంభూతమగు పాపము శక్రున కిందు స్నానముచేయుటచే తొలగినది. 


10 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


దాని పైభాగమున పుణ్యమైన విష్వక్సేనతీర్థము కలదు. వరుణుని 
కుమారుడగు విష్వక్సేనుడు. దీని సమీపమున దుష్కరమైన తపమాచరించి 
హరియొక్క సారూప్యమును పొంది సేనాసతిత్సమును సంపాదించెను. 


దానిపైన పంచాయుధ తీర్ధములు కలవు. వానికి పైభాగమున 
అగ్నితీర్ధము. 1 కలదు. దానికి పైన్‌ బ్రహ్మహత్యాది మహాపాతకములను 
నథీంపజేయు 'బ్రహ్మతీర్థము కలదు. ఆ పైని సస్తమునితీర్థము లనెడి 
యేడు తీర్థములు కలవు. ఈ తీర్ణములన్నియు ముతరోతర దశాధిక 
ఫలముల 'సేచ్చునవిగా నున్నవి. 


పూర్వమొక బ్రాహ్మణుడు ప్రపంచమంతను తీర్థయాత్ర చేయదలంచిన 
వాడై బయలు వెడలెను. అతనికి శ్రీమహావిష్ణువు స్వన్నమందు ప్రత్యక్షమై 
“ఎందుకంత (శశమపడెదవు? వేంకటాద్రియందు సప్తదశ తీర్ధములు కలవు. 
వానిలో నీవు స్నానముచేసినచో సర్వతీర్థములలో స్నానముచేసిన పుణ్య 
మును బడసెదవు" అని యానతిచ్చెను. ఆ బ్రాహ్మణుడు త్రీ మహావిష్ణువు 
చెప్పిన ప్రకొరము తీర్జయాత్రనుండి విరమించి వేంకటాద్రిని పొంది యా 
పదియేడు తీర్థములలోను యథాశాస్త్రముగా స్నానముచేసి తీర్థయాత్రాఫల 
మును పొందెనని ప్రతీతికలదు. 


భువనత్రయములోగల సమస్త తీర్ణములకు ప్రకృతిభూతములగు తీర్థ 
ములు వేంకటాద్రియందు గలవు. "ెలందుచే వేంకటాద్రిని ప్రదక్షిణ 
చేసినచో భూప్రదక్షిణము చేసిన ఫలము లభించును. బలరాముడు వేంకటా 
చలమును దర్శించగానే తీర్జయాత్రాఫలముమ పొందెనని చెప్పుచున్నారు. 


శ్రీ కృష్ణుడుపదేశించగా ధర్మరాజాది పాండవులు వేంకటాద్రికి వచ్చి 
యొక సంవత్సరము పాండవతీర్థమున నిత్యము స్నానము చేయుచు 
నందుండిరి. సంవత్సరాంతమున ధర్మరాజునకు "ఈ తీర్ధముని స్నానము 
చేయుచు మీరొక సంవత్సరము గడపితిరి కనుక ఆ సేణ్యముచే మీరు 
శ్రీణపాపులై యుద్ధమునందు జయమును పొంది మీ రాజ్యమును సంపా 
దించుకొనెదరు” "ఆని స్ప్ణ స్నమున వినబడెను. అదిమొద లా తీర్థమునకు 
పొండవతీర్థమని ప్రతీతి కలిగినది. (వరావాపు. శరన అధ్యాయం. | 


ప్రథమాశ్వానము క! 
8. శ్రీరాముడు వేంకటాద్రికి వచ్చుట 


బుష్యమూక సర్వతమునుండి నానర సైన్యముతో గూడ రావణవధా 
న్హము వెళ్ళుచు శ్రీరాముడు. శేషాచల సమీసమునకు వచ్చెను. అప్పుడాంజ 
నేయుని తల్లియగు నంజనాదేవి రాముని సమీపించి నమస్కరించి యిట్లు 
పలికెను :-- “నీ యాగమనమును నిరీక్షించుచు నీ గిరియందు. నేనును 
నీ కాననమున తపమాచరించుచున్న యూ మునులును వేచియున్నాము. 
మమ్మందర ననుగ్రహించి చెళ్ళదగుదువుగ అప్పుడు శ్రీరాముడు, “నే 
నిప్పుడు వచ్చినచో కాలాతీతమగును. నేనిప్పుడు త్వరగా వెళ్లవలసియున్నది. 
తిరిగి వచ్చునప్పుడు తప్పక మీ గిరికి వచ్చెదను” అని ప్రత్యుత్తరమిచ్చెను. 
శ్రీరాముడానతిచ్చిన మాటలను విని హనుమంతుడు ప్రణమిల్లి యిట్లు పలి 
కెను. “ఈ వానరసేన శ్రాన్తమైయున్నది. ఎచ్చటనో యొకచోట విశ్రమించ 
వలసియున్నది. ఈ _ పర్వతము మార్గమందే యున్నది. అదియును 
గాక యిది పుష్పఫలద్రుమములతో నిండియున్నది. అనేకములగు సెల 
యేళ్ళతో కూడియున్నది. ఇందు స్వాదు కందమూలములును విశేషముగా 
నున్నవి. వృక్షములలో తేనె విశేషముగా నున్నది. ఇదంతయు విచారించి 
తను యిష్టమువచ్చిన ట్టాజ్ఞాపింపుడు” అన రాముడతని యభిప్రాయ 
మును గ్రహించి యా పర్వతముమీద విశ్రమించి వెళ్ళుట కంగీకరించెను. 


శ్రీరాముడు వేంకటాద్రిమీది కెక్కుచు, బ్రహ్మలోకమునకు పోవనెంచి 
తపస్సుచేయుచున్నట్టివాడును, శ్రీరాముడు సౌమిత్రితో గూడ నిచ్చటికిరాగా 
వారికి నమస్కరించి, పిదస 'బ్రహ్మలోకమును పొందు” మని బ్రహ్మచే వరం 
బొసంగబడినవాడునగు నిర్గోముడను _ విప్రుని పూజను స్వీకరించి యత 
నిని బ్రహ్మలోకమునకు బంపి ఆకాశగంగను చేరి యచ్చట యంజనాదేవి 
యాశ్రమమున పూజను గైకొని యచ్చటనుండి స్వామి పుష్కరిణికి వచ్చెను, 
అచ్చట సౌమిత్రి, సుగ్రీవ, అంగద, జాంబవంత, నీలాదులతో పుష్కరిణిలో 
శ్రీరాముడు స్నానముచేసి దాని నైర్భృతిభాగమున (ప్రత్యేకముగా పర్ణశాలల 
నేర్పరచుకొని వారితో స్వాదుఫల మూల మధువృులను భుజించి యక్కడ 


12 శ్రీ వేంకటాచల నూహాత్మ్యము 


సుఖముగా నుండెను, వానరులు రుచ్యములైన ఫలములను భుజించి మధు 
వును త్రాగి యా పర్వతమున విహరించుచుండిరి. 


(వరాహవు. 42-వ అధ్యాయం.) 
9. వానరులు వైకుంఠగుహను ప్రవేశించుట 


స్వామిపుష్కరిణికి ఈశాన్యభాగమున నొక గుహ “కలదు. గజుడు, 
గవాక్టుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిదుడు, 
సుషేణుడు మొదలగు వానరులు చీకటి [గ్రమ్మిన యా గుహను ప్రవేశించిరి. 
సింహతుల్యపరాక్రములగు నా వానరులందరును తిమిరావృతమైనప్పటికిని 
నా గుహలో చాలదూరము వెళ్ళిరి. అచ్చట కోటి సూర్యసమప్రభ కలిగిన 
యొక జ్యోతిని వారు కనిరి. అందు బంగారుమయమైన యొక పురము 
కానవచ్చెను. ఆ పట్టణము రమ్యోద్యానశతములతోడను, సృటికమువంటి 
శుద్ధజలముతో నిండిన నదులతోడను, రత్నమాణిక్య వైడూర్యముక్తాది మణి 
నిర్మిత. గోపురములతోడను, అనేక మండసములతోడను, ప్రాసాదముల 
తోడన్సు అనేక వీథీశతములతోడను,. స్వర్గమంగళములపోడను శోభించుచుం 
"డెను; అందు నివసించు జనులందరును చతుర్భుజులుగోను శంబచక్రధరు' 
లుగాను సర్వాభరణ భూ షీతులుగాను, శుక్ష వసనులుగాను, దివ్యచందన 
లిప్పాంగులుగాను, పరమానందపూరితులుగాను నుండిరి. ఆ పురమధ్యమున 
దివ్యమైనట్టేయు, సూర్యసన్నిభమైనట్టీయు అత్యున్నతమై మేరు శృబ్దతుల్యమై 
నట్టియు, మనోహరమైనట్టియు, మణిమండసములతో కూడుకొన్నట్టియు, 
సర్వవాద్యధ్వనియుక్త మైనట్టియు, నృత్తవాదిత్ర సంపన్నమైనట్టియు, కిన్న 
రస్వరములతో కూడినట్టియు విమూనము కనబడెను. ఆ విమానమందు 
పూర్ణచంద్రనిభాననుడును, చతుర్భుజుడును, శంఖచక్రధరుడును, పీతాంబ 
రధారియు, కాంచనాసన సమాసీనుడును, ఫణామణి మహాకాన్సివిరాజిత 
కిరీటుడును, భోగిభోగ సమాసీనుడును, సర్వాభరణ భూషితుడును, ఆస 
నముమీద నుంచబడిన దక్షిణకరము కలవాడును, ప్రసారిత దక్షిణపాదము 
కలవాడును, శ్రీ భూదేవులచే సేవించబడుచున్నవాడును, వైజయంతిచే 
(ప్రకాశించుచున్నవాడును, శ్ర్రీవత్సకౌస్తుభములతో కూడిన వక్షస్థలము కల 


(్రభమాళ్వానము 13 
వాడును, వనమాలచే నలంకరింపబడినవాడును, ఛత్రచామరములతో సేవిం 
చుచున్న స్త్రీలతో కూడినవాడును నగు పరమపురుషు నొకని చూచిరి. 
వానిని చూచి వారు విస్మయావిష్టచేతనులు కాగా నొక చతుర్భుజుడగు 
నద్భుత పురుషుడు దండమును నెత్తి వారి నందరిని బెదరించెను. ఆ 
వానరులందరును భయపడి యా గుహనుండి బైటికి. పరుగులిడిరి. ఆ 
యాశ్చర్యదృశ్యమును వా రితర వానర్గులకు దెలుపగా, వారందరును 
రావణుడే యట్లి మాయారూపమును ధరించి వారిని వంచించెనని తలంచి, 
అందరును కలసీ యా గుహను వెదకుచు వెళ్ళిరి. కొని వారికి తిరిగి యా 
గుహ కానరాదయ్యెను. వారందరు నది భ్రమ యని తలంచి మిన్నకుండిరి. 
మరునాడు శ్రీరాముడు వానరులతో గూడ వేంకటాదిని దిగి లంకకు 
పోయి రావణుని సంహరించి సీతను పొంది యయోధ్యకు జని భరత 
శత్రుఘ్నులతో చేరి స్వామిపుష్కరిణీ మాహాత్మ్యము వలన _ రాజ్యమును 
పొంది పట్టాభిషిక్తుడయ్యెను. 


10. వైకుంఠగుహాప్రభావము 


-వైకుంఠగుహ...మునులకును, 'యోగులక్షును దురిజ్ఞైయము... పరమా 
త్ముని మాయచే నది -దేవతలకుకూడ దురజ్షేయము. వైకుంఠమె.పరమెశ్వరుని 
'లీలచే వానరులకు ప్రకాశింపజేయబడినది. గుహయందు వానరులచే జూడ 
బడిన శంఖచక్రధధులు, పరమానన్షరూపులగు నిత్యముక్తులు. వారు సర్వదా 
(బ్రహ్మానందము ననుభవించుచుందురు. భగవంతునితో గూడ కామరూపము 
లతో సంచరించుచుందురు. సర్వదా భగవత్కెంకర్యమును చేయుచుందురు. 
వారు. వేంకటాద్రినాశ్రయించి యుందురు. ఆ పర్వతమునందు జనాధి 
క్యము _ కలిగినప్పుడు వారు గుహలో నివసించుచుందురు. వైకుంఠము 
వానరుల కా గుహలో నగపడుటచే దానికి వైకుంఠగుహయని నామము 
కలిగెను. 


(వరాహవు. 422వ అధ్యాయం) 


క్షత శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


11. రావణాది రాక్షసులచే పీడింపబడిన దేవర్షులు 
శ్రీమహావిష్ణువును వెదకుట 


పూర్వమొకప్పుడు జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, అగస్త్యుడు, 
వామదేవుడు, శతానన్దుడు మొదలగు మునులును, సనకాది యోగులును, 
ఇంద్రాది దేవతలును హిరణ్యకశిపుని వంశసంభూతులు దురాత్ములగు 
రావణాదిదైత్యులచే పీడింపబడినవా రై, విష్ణుమూర్తికి తమ బాధలను నివేదిం 
చుటకు కలసి బైలువెడలిరి. విష్ణుమూర్తిని వెదకుచు వారు శ్రీరసాగరమున 
కుత్తరతీరమును పొంది, జనార్హనుని స్తుతించుటకు మొదలుపెట్టిరి. 


కొంతసేపటికి శంఖచక్రగదాధరుడగు నొక వైకుణ్బవాసి వారికి ప్రత్య 
క్షమై “ఓ మునీశ్వరులారా! మీరెందుల కిచ్చటికి వచ్చితిరి. కమలాపతి 
యిట లేడు. భూమియం దేదో యొక పర్వతముమీద విహరించుచున్నాడు. 
మీరచ్చటికి పొండు” అని పలికి యంత్తర్లితుడాయెను. 


క్రీరాబ్లిని విడిచి భూమియందు రమాపతి యెందులకు నివసించు 
చున్నాడని వారు విచారించుచు శ్రీరాబ్ధినుండి మరలి భూమికి సయన 
మయిరి. మార్గమధ్యమున వారికి శుద్ధస్పటికమువలె శుభమైనట్టియు మహతీ 
వీణను వాయించుచున్నట్టియు, కర్పూరోర్థ సపుండ్రధారియునగు నారదముని 
వైకుంఠమునుండి వచ్చుచు కనబడెను. అప్పుడా మునులు నారదుని చూచి 
“ఓ మునీంద్రా! యెచ్చటనుండి వచ్చుచున్నావు. నీకు మూడులోకములును 
తెలియును గదా! అందు నీ వెరుంగని విషయము లేదు కదా! లక శ్రవల్లభు 
డెచ్చటనున్నాడు చెప్పుము, రావణాది దైత్యులు మనుష్యులను, తాపసులను, _ 
యోగులను; మునులను బాధపెట్టుచున్నారు. వారిని నిగ్రహించుటకు 
విష్ణుమూర్తి కే శక్తికలదు కాని మరెవ్వరికిని లేదు. అతని శరణు వేడవలసి 
యున్నది, అత డెచ్చట నున్నాడో చెప్పుము” అని యడిగిరి. వారి ప్రశ్నకు 
నారదుడు “నేనును నారాయణుని దర్శించుటకు సరమపదమునకు వెళ్ళి 
తిని. కాని యచ్చట నొకడు నాతో విష్ణుమూర్తి భూలోకమున నేదోయొక 
గిరి పైని రమతోగూడ విహరించుచున్నాడని చెప్పెను. అందుచే నేను మరలి 
వచ్చుచున్నాను. బ్రహ్మలోకమునకు వెళ్ళుదము రండు. సితామహునకు 


(ప్రభమాశ్యానము [15 


సర్వము తెలియును. నారాయణు డెచ్చట నున్నదియు నతడు చెప్పగలడు" 
అని సమాధాన మిచ్చి వారి నందరిని 'బ్రహ్మలోకమునకు కొనిపోయెను. 
అచ్చట నగ్నివలె ప్రకాశించుచున్నట్టియు, మూర్తీభవించిన వేదశాస్త్రములవలె 
నున్నట్టియు, గాయత్రీ, సావిత్రీ సరస్వతులచేతను, కిన్నర గంధర్వ సిద్ధ 
సంఘములచేతను, దిక్సాలకులచేతను ేవింపబడుచున్నట్టియు, పద్మాసనా 
సీనుడ్రైయున్నట్టియు. చతుర్భుజుడైన చళుర్ముఖుని దర్శించిరి. సాష్టాం 
గప్రణామము. లొచరించిరి. చతుర్ముఖుడు వారిని కుశలప్రశ్న చేయగా 
వారు “స్వామీ, నీ కృపచే మా కందరకు మంగళమగుచున్నది. కాని 
రావణుడను దుష్టరాక్షసుని వల్ల గొప్ప బాధ కలుగుచున్నది. కర్మానుషాన 
తత్పరులగు మునులను హింసించుచున్నాడు. తపోవ్యయమునకు వెరచి 
వా రా బాధలను సహించుచు వచ్చిరి. కాని యికను సహింపజాలరు,. 
సర్యోపాయ విశారదుడగు _విస్ణువు మాత్రమే వారిని చంపుటకు శక్తుడు. 
అతడీ భువనతయమున మా కెక్కడను కనబడలేదు. కాబట్టి యిక నీవే 
మాకు శరణము. మమ్ము రక్షింపుము” అని 'ప్రార్థించిరి. 


(వరాహపు. 43-వ అధ్యాయం) 
12. చతుర్ముఖభునితోగూడ దేవర్షులు వేంకటాద్రికి వెళ్లుట 


అప్పుడు (బ్రహ్మదేవుడు వారికి రావణవృత్తాంతము నిట్టు చెప్పెను. 
“పూర్వము రావణునీచే గొప్ప తపమాచరింపబడినది. _ దానిచే నతనికి 
మను ప్యేతరులచే నవధ్యత్వము లభించినది. అతనికి మనుష్యుని వల్లనే 
వధ నిశ్చయింపబడినది. అందుచే నతనిని చంపుటకు విష్ణువే మనకు 
గతి. అతడిప్పుడు భూలోకమున వేంకటాద్రియందున్నవాడు. రాక్షసులను 
జంపుట కతనిని మన మిప్పుడు ప్రార్థింపవలసియున్నది” అని చెప్పి మరియు 
“రండు, నేనుకూడ వచ్చెద) నతనిని వెదకుటకు ఆలస్యము చేయకుడు. 
కొని విష్ణువును దర్శించుట సులభముకాదు. సానువులయందు, నదుల 
యందు, సెలయేళ్ళ్చయందు, గుహలయందు, వెదకవలసియున్నది. అతనికి 
వేంకటాద్రి చాల (ప్రియమైన పర్వతము. పక్షి మృగాది రూపములను 


16 థ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ధరించి రమతో _ ్రీడించుచుండును. గిరిప్రదక్షిణమున నతనికి నతిప్రీతి 
కలదు. కాబట్టి ప్రదక్షిణరూపముననే యీ గిరియం దతనిని చెదకుదము. 
ఇక్షాకువంశ ప్రభుడగు దశరథమహారాజు పుత్రసంతానము _ కొజుక్రి నీ 
నగమునక్తు వచ్చి స్వామిపుష్కరిణీతటమున గొప్ప తపస్సును చేయును. 
అతని తపమునకు మెచ్చి విష్ణుమూర్తి యతనికి ప్రత్యక్షము కాగలడు” 
అని చతుర్ముఖుడు నుడివెను. ఈ బ్రహ్మ వాక్యములను విని దేవర్షులు 
బ్రహ్మలోకమును. విడిచి శేషశ్రైలమును చేరిరి. అచ్చట వారు శ్రమ 
దీర్చుకొని శృంగములయందును, వనముల యందును, నదులయందును, 
తీర్ధముల యందును, సరస్సులయందును, నూతులయందును స్నానములు 
చేసి శ్రీనివాసుని పూజించి, అమృతకల్పములగు ఫలములను నివేదిం 
చిరి. కాని యచ్చీట గోపురమునుగాని, విమానమునుగాని, దేవునిగాని వారు 
చూడరైరి. 


13. పుత్రార్థియగు దశరథుడు వేంకటాద్రికి వచ్చుట 


ఈ సమయమున ధర్మాత్ముడగు దశరథ మహారా జయోధ్యయం 
దుండి భూమిని పాలించుచుండెను. చిరకాలమైనను నతనికి పుత్రముఖ 
దర్శన భాగ్యము కలుగలేదు. అతడు తనకు వంశకరుడగు పుత్రుడు 
లేక పోవుటచే మిక్కిలి విచారించి ఆతని గురువగు వసిష్టమహామునిని 
చేరి యిట్లు పలికెను. “నీ వంటి మహానుభావుడు పురోహితుడుగా గల 
వంశమున పుట్టియు నాకు నేదో యొక పురాకృత పాపము వలన పుత్ర 
సంతానము కలుగలేదు. అందుకు ప్రతిక్రియ విధించి నాకు పుత్రుడు పుట్టు 
నట్టనుగ్రహింపుము.” అది విని వసిష్టుడు క్షణమాత్రము ధ్యానించి ఖుట్లు 
పలికెను. ఓ రాజేంద్ర! పుణ్యాత్ముడగు నీకు పాప మెట్లు కలుగును. 
అయినను నీకు పుత్రప్రాస్తికలుగుటకు ప్రతిబంధకమగు నేదో ప్రాసము 
న్నట్లు నాకు తోచుచున్నది. ఆ పొపము శొాంతించుటకును పుత్రులు 
కలుగుటకును నీవు శ్రియపతియగు శ్రీ వేంకటాధిశుని ేవింపుము. 
"శ్రియఃపతియగు శ్రీ వేంకటేశు డిప్పుడెచ్చట నున్నవాడు? అతని దర్శ 
నము నా కెట్టు కలుగూనని దశరథుడడుగగా వసిష్టమహాముని యిట్లు 


ప్రభమాశ్యానము శో 


పలికెను. *ఓరాజా! భాగీరథికి దక్షిణమున నిన్నూరు యోజనముల 
దూరమున సువర్ణముఖీ నది కుత్తరమున నొక క్రోశ దూరమున శ్రీ 
వేంకటాద్రి కలదు. ఈ పర్వతము ప్రాకృతము కాదు, దివ్యమైనది. ఇది 
యనేక పుణ్యతీర్థములచేతను పుష్కరిణులచేతను శోభించుచున్నది. నారా 
యణునకు నితర వైకుణ్భపురవాసులకును నీ పర్వతము చాల ప్రియమైనది, 
ఆ పర్వతము మీద శ్రీదేవితో గూడ శ్రీనివాసుడు నిత్యము విహరించు 
చున్నాడు. హరిదర్శనముకొర కనేక మును లచ్చట యజ్ఞము లాచరించు 
చున్నారు. దేవతలు, యోగులు, సంతత మచ్చట తసమాచరించుచున్నారు. 
స్వయంభువగు బ్రహ్మకూడ నా పర్వతము మీద లోకానుగ్రహము కొరకు 
తపస్సు చేయుచున్నాడు. ఆతనికి విష్ణుమూర్తి దర్శన మీయగలడు. దర్శ 
నము వల్లనే యత డందరి యఖభీష్టములను నెరవేర్చును. నీ యభీష్టము 
కూడ నచ్చట నెరవేరగలదు.” వసిస్ముని వాక్యములను విని దశరథుడు 
మిక్కిలి యానందించి వసిష్టునితో గూడ వేంకటాద్రికి పయనమై వెళ్ళెను. 
అచ్చట పుణ్యతీరములయందు స్నానము చేసి సబాహ్యాభ్యంతరశుద్ధుడై క్షాళి 
లాఘుడై, సుతప్రాస్తిని నిరీక్షించుచు కొంత కాలముండెను. 


(వరాహవు, ఉత-న అధ్యా 


14. దశరథుడు స్వామిపుష్కురిణీ తీరమున తసము 
చేయుచున్న మునులను జూచుట 


ఒకనాడు దశరథుడు వసిషునితో గూడ వేంకటాద్రియందు సంచ 
రించుచు స్వామిపుష్కరిణీతీరమునకు వచ్చెను. అనేక పద్మములతోను, 
జలచరములతోను శోభించుచున్న యా పుష్కరిణిని జూచి మిక్కిలి యానం 
దించెను. ఆ పుష్కరిణీతీరమున తపస్సుచేయుచున్న యనేక మునీశ్వరులను 
చూచెను. కొందరు వీరాసన -- పద్మాసన -- భద్రాసన -- సిద్ధాసన 
== ప్వష్తికొపనముల గూర్చుండి తపస్సు చేయుచుండిరి. మరికొందరు 
సర్థాశనులుగాను, వాయుభక్షకులుగొను నుండిరి. కుంభక రేచక్క పూరకము 
లను కొంద రాచరించుచుండిరి. కొందరు హోమములను చేయుచుండిరి. 


18 శ్రీ వేంకటాచల మావోత్మ్యము 


మరికొందరు విష్ణువు నర్చించుచుండిరి. కొందరు శ్రీనివాసుని నర్చిం 
చుచుండిరి. కొందరు తారకబ్రహ్మాది మంత్రములను జపించుచుండిరి. 
ఇట్టి మునీశ్వరుల మధ్యను చతుర్ముఖుడగు బ్రహ్మ శ్రీనివాసుని మనసున 
ధ్యానించుచు. వ్యాఘ్రచర్మమున నాసీనుడై యుండెను. వారినందరిని 
జూచి యాశ్చర్యచకితమానసుడై దశరథుడు వారందరికి నమస్కరించి నిలిచి 
యుండిను. 


(వరాహవు. ఉరాన అధ్యా 
15. శ్రీ భగవంతు డావిర్భవించుట 


అప్పుడు వసిష్టుదు దశరథమహారాజుతో నిట్లు పలికెను - “ఓ రాజా! 
చూడుము. ఇచ్చట బ్రహ్మ మునులతో గూడ తీవమగు తపము నాచ 
రించుచున్నాడు. అందుచే నిశ్చయముగా శ్రీ మహావిష్ణువు శీఘ్రముగా 
నిచ్చట యావిర్భవించగలడు. నీవు కూడ నీ పుష్కరిణిలో స్నానముచేసి 
శుచివై జపము చేయుచుండుము.” అప్పుడు దశరథమహారాజు స్వామీ! 
అట్లే చేసెదను. నా కొక మంత్రము నుపదేశింపుము” అని ప్రార్ధించెను. 
అతని కోరిక పైని వసిష్టుడు దశరథునకు వేంకకేశాష్టాక్షరి నుపదేశించెను. 
ఆ మంత్రమును స్వీకరించి దశరథుడు పుష్కరిణిలో స్నానము చేసి 
యొక శుచియైన స్థలమున నాసీనుడై మంత్రమును జపించుచుండెను. 


కొంతసేపటి కచ్చట నొక గొప్ప శబ్దము వినబడెను. ఇది యేమని 
యందరు నాశ్చర్యముతో చూచుచుండగా నచ్చట కోటి సూర్యచంద్ర 
లేశ్రీభవించి యుదయించిన నెంత కాంతి యుండునో యంత కాంతి 
కనబడెను. ఆ తేజస్సును చూడలేక యందరును కన్నులు మూసికొనిరి. 
ఆ తేజస్సుచే జగత్తంథయును 'ప్రజ్వలించుచున్నట్టుండెను. ఆ తేజస్సు 
మధ్యను అనేక _గోపురములతోను ఆవరణములతోను గూడి నట్టియు, 
బంగారు వాకిళ్లు క్షలిగినట్టియు, నీలములతోను మరకతములతోను చేయ 
బడిన గుమ్మములు కలిగినట్టియు, బంగారు. కలశములతో కూడిన 
గోపురములు కలిగినట్టియు, వితానములతోను, ముక్తాదామములతోను, 


ప్రథమాశ్యానము 19 
పుష్పమాలలతోను శోభించుచున్నట్టియు, (శ్రీడామండపాస్థానమండపములతో 
కూడినట్టియు, సహస్రస్తంభ మండపముతో కూడినట్టియు, రథాశ్వగజాది 
వాహనయుక్త మైనట్టియు, భేరీమృదంగ పటహ మురజ ఢక్కాది వాద్యముల 
నాదముతో నిండిన దిక్కులు కలిగినట్టియు, రూపయౌవన సంపన్న దివ్యస్త్రీ 
లాస్యయుక్తమైనట్టియు, శ్రవణానందజనకమైనట్టియు, హృదయాహ్లాదకారక 
మైనట్టీయు, నయసానందజనక మైనట్టియు, సర్వమంగళశోభిత మైనట్టియు, 
నత్యద్భుతమైన దివ్యవిమానము చూడబడెను. బ్రహ్మాదిదేవతలును, సనకాది 
మునులును, అగస్త్యాదిబుషులును నా యద్భుతమగు విమానమును చూచి 
సంపూర్ణ హ్లాదయుక్తమానసులై యితి కర్తవ్యతామూఢధులై విస్మయోత్సుల్లలోచ 
నులై చూచుచుండిరి. పశు పక్ష్యాదులుకూడ నా దివ్యవిమానమును చూచి 
యాశ్చర్యచకితములై యొక్క పదమునైనను కదపలేక నిలిచి యుండి 
రవి. ఆ విమానము చూచి చతుర్ముఖుడు పరమానందభరితుడై మునులతో 
రిటనియె. 


ఇదంళతు దివ్యం పరమాద్భుతం శుభం 
విమాన మింద్రాదిని షేవ్యమాణమ్‌, 
విభాతి విష్ణోరివ మన్దిరం పరం 
పశ్యామ సర్వే వయమద్భుతం గృహమ్‌. , 
పిదప నా విమానమును ప్రవేశించెను. అతనివెంట దేవతలును తపో 
ధనులు గూడ విమానములోనికి పోయిరి. 


(వరాహవు. తరావ అధ్యా 


16. బ్రహ్మాదులు విమానమును ప్రవేశించి 
శ్రీనివాసుని దర్శించుట 
చండప్రచండాది ద్వారపాలకులకు ప్రణమిల్లి బ్రహ్మాది 'దేవతలును, 


మునులుము, దశరథుడును, సప్తద్వారములను దాటి శ్రియఃపతియగు దేవ 
దేవుని దర్శిరచి యతిసంహృష్టమానసులైరి. సిద్ధదారణ ేవితమగు నా 


20 ట్రీ వేంకటాచల మాహాత్మ్యము 


బహవిష్తీర్ధ విమానమునందు గొప్ప పుష్పవృష్టియు, దేవదుందుభి నిస్వన 
మును కలిగెను. ఇది విని లోకపాలురును, పశువులును, గ్రహములును, 
రుద్రులును, నాగ యక్షాది గణములును నచ్యుతుని దర్శించుట కచ్చటకు 
వచ్చిరి. వచ్చి దేవదేవునకు దక్షిణభాగమున పద్మాసనమున కూర్చొని, 
బంగారుచాయ కలిగినట్టీయు, పంకజోదర లావణ్యము కలిగినట్టియు, శర 
త్పూర్ధ చంద్రనిభానన యగునట్టియు, భృంగ పంక్తిసమాకార దివ్యాలకశోభిత 
యగునట్టేయు, ప్రఫుల్ల పంకజ స్మేరముఖ మందస్మితోజ్ఞ సల యైనట్టియు, 
తరుణారుణసంకాశ కుసుంభవసనోజ్జ్వ్యల యైనట్టియు, కిరీటహార మకుట 
క్రేయూరాంగద శోభితయైైనట్టియు, వామహస్త్రమున నీలాంబుజము _ కలిగి 
నట్టియు, లంబమాన దక్షిణహస్తము కలిగినట్టియు, మాటిమాటికి శ్రీవత్స 
రు టమ నా లు 
లొంఛనుని చూచుచున్నట్టియు, పద్మావతీదేవిచే నాశయింపబడినట్టియు, 
వొమభాగమున తుల సీశ్యామలాంగ య్రైనట్టియు, సర్వాభరణభూషిత యైన 
ట్టియు, ఫుల్లపంకజవక్త్రయైనట్రియు, మదమత్తచకోరాక్షి యైనట్టియు, ద్విజ 
లు లొ కాల న ళు గాన్‌ టయ ఆరలఠఈు 
రాజ జ్వలజ్ట్యోత్స్నా మందహాస మనోహర యైనట్టియు, దక్షిణ హస్తమున 
నీల సరోరుహము గలిగినట్లియు, పద్మాసనమున కూర్చున్నట్టియు, మాటి 
గ! , ళు 
మాటికి లోకశున చూచుఛున్నట్ట.భూదేవిచే:నాశ్రయింపబడినట్టేయు, నానా 
రత్శ సమాక్షీర్ధ _జ్వలన్మకుటశోభితు డైనట్టియు, మంధస్మిత 'మనోహారి 
వదనపంకజు డైనట్టియు, దయారస _పరిపూర్ణలోచనుడైనట్టియు, కర్ణద్వయ 
అసద్ధేమ మకరాభరణోజ్ఞ సలుడైనట్టియు, కంఠలంబిత సద్దేమ (ట్రైవేయక 
విభూషితు థైనట్టియు, తప్తకార్తస్వరోద్భూత బ్రహ్మసూత్ర విరాజితుడై 
నట్టియు, కేయూరాంగద విభూషితుడైనట్టియు, జ్వాలాయుత సహస్రార 
సుదర్శనధరమును, శరచ్చంద్రప్రతీకాశ పాంచజన్యధరమును, నశ్రాంతవర 
దానోద్యద్దయాదక్షమును, కటితట విన్యస్తమునునగు వృత్తాయత చతుర్భు 
జములు_ కల్గినట్టియు, కటిసూత్ర వ్యతిస్యూత కింకిణీక విరాజితమగు 
కటేతటమున_ సుసంబద్ధ _ ఛురికాయుధ భూషితుడైనట్టియు,_ పీతాం 
బర ధరుడైనట్టియు, గుల్ఫదేశ లసద్బద్ధకింకిణీ కటకాలంకృతు డైనట్టియు, 
హంసశింజిత మంజీర నూపురాధ్యపదాంబుజు డైనట్టియు, సహస్రపత్రపీఠ 
జ్య అగ ర్తి 
స్టుడైనట్టియు, సర్వాభరణ భూషితుడైనట్టియు, నిరువదియ్రైదు వత్సరముల 


(పథమాశ్యానము 2 


వయస్సు గల కక్రీడమాన రాజకుమారుని వలె నున్నట్టియు, మూర్తీభవించిన 
దయా క్షమౌదార్య రూపసంపదల వలె నున్నట్టియు, అవ్యయుడైనట్టియు, 
అనాద్యన్తుడైనట్టియు; పురుషోత్తముడైన నారాయణుని దర్శించిరి. నయ 
నానందజనకుడగు నతనిని జూచి యందరి_ నేత్రములును హర్షావేశముచే 
నికాసమును పొందినవి. అట్టు చూచి బ్రహ్మాది దేవతలును, అగస్త్యాది 
బుషులును, సనకాది యోగులును, దశరథుడును భగవంతుని పలువిధ 
ముల స్తోత్రము చేసిరి. (వరాహవు. ఉ7-శతివ అధ్యా 


17. బ్రహ్మాదులు విష్ణుమూర్తికి రావణోపద్రవమును 
నివేదించుట 


వారి స్తోతములను విని సంతసించి యాగమన కార్యమేమి యని 
శ్రీనివాసుడు చతుర్ముఖుని నడిగెను. పితామహ డిట్లు పలికెను. “స్వామీ! 
విశవసప్పుతుడగు రావణుడు పూర్వము ఘోరమైన తపస్సు చేసి మనుష్యే 
తరులగు దేవదానవ రాక్షసాదులచే ను వరముగా _ బడసెను. 
బలదర్పముచే నతడు లకమును విశేష షముగ పీడించుచున్నాడు. మరియు 
శ్రీశ్రైలసకాశమున గొందరు దైత్యులు బలదర్పయుతులై మునులను బాధిం 
చుచున్నారు. వారినుండి రక్షణకొరకు నిన్ను శరణుపొందు చున్నాము. 
వైకుంఠమునందును, శ్రీరసాగరమునందును నిన్ను గానక ఇటకు వచ్చినా 
రము. నీ విట్లు వైత్రరథముకంటె నందమైనదని యీ గిరియందు 
విహరించుచున్నచో మూ గతి యేమి? మమ్ము రక్షింపుము.” అది విని 
భగవంతు డిట్టుపలికెను. “ఓ కమలాసనుడా! భయపడకుము. నేను రక్షించె 
దను. కొద్ది రోజులలో మ్రూరుడైనట్టియు, లోకకంటకుడైనట్టియు, రావణుని 
బంధు పరివార సమేతముగా వధించెదను. ఇట్లు చెప్పి యగస్త్యుని 
వంక తిరిగి *ఓ మహామునీ! నీవు వచ్చిన కార్యమేమి” యని యడిగెను. 
అగస్త్యు డిట్లు పలికెను. “ఓ దేవా! నీ పుణ్యదర్శనమే నాక్షు వాంఛితము. 
అదియే నా ముఖ్యోద్దేశము. మరియు శ్రీ శైలపర్వత సమీపమున కొంద 
రసురులు పుట్టి వరప్రాప్తిచేత నుద్ధతులై ప్రాణులను హింసించుచున్నారు. 
నీ సొన్నిధ్యమున నిట్లు పీడ జరుగుట న్యాయముకాదు. ఈ దేశము 


22 ట్రీ వేంకటాచల మాహాత్మ్యము 


నీది. నీ ప్రజ లిట్లు దస్యులచే పీడింపబడుచుండగా నీ వుపేక్టించుట 
న్యాయము కాదు. నీ కటాక్షము వలన వారు నిరుషద్రవులు కావలయును” 
అనిన భగవంతుడు “భయపడకుము. దుష్టుల నందరను వధించి నా 
దేశమున నివసించు వారి కారోగ్యము, సంపద, సంతతి, శతాయువు 
ప్రసాదించెదను” అని వరమిచ్చెను. పిదప శ్రీనివాసుడు సనకాదులను 
చూచి. మీరు వచ్చినకార్య మేమని యడిగెను. నా రిట్లు సలికిరి, స్వామీ! 
మా కేమి కావలయును? నీ విచ్చట _ నదృశ్యుడవుగా నుండి యేమి 
ప్రయోజనము? అందరకును ప్రత్యక్ష గోచరుడవుగా నిచ్చట నుండవల 
యునని మా ప్రార్ధన. అప్లే యుందునని వారికి వరమిచ్చి, దేవేంద్రుని నీ 
కేమికార్యమని యడిగెను. దేవేంద్రు డిట్లు ప్రార్థించెను. “గోవిందా! రావ 
ణునిచే పీడించబడి యొక్కచోట  నుండలేక తిరుగుచున్నాము. అతనిని 
దయచేసి సంహరింపుము. అది విని శ్రీనివాసుడు “భయపడకుము. 
కొద్దికాలములో వానిని వధించెదను.” అని వరమిచ్చి మందస్మితవదనుడై 
శంకరుని చూచి, నీ వేమికార్యముపై నిచ్చటి కేచ్తెంచితినని యడిగెను. 
“వేంకకేశ్వరా నీ వెచ్చటనుందువో, నేను గూడ నచ్చట నుండవలయును” 
అని శంకరుడు కోరగా వేంకటేశ్వరుడు, “కల్పాంతము. వరకు నిచ్చట 
వేంకటాద్రి యందు వసించెదను. నీన్న కూడ న్లాగ్నేయదిశను నీ కొండ 
సమీపమున నుండుము” “అని యాజ్ఞాపించి కోసలాధీశ్వరుడగు దశరథుని. 
జూచి నీ" కేమి కావలయునని యడిగెను. దశరథు డిట్లు ప్రార్థించెను. 
స్వామీ! నీ దయవలన నేను చిరకాలము ర్థాజ్యసుఖము ననుభవించితిని. 
దానధర్మములను చేసి పుణ్యమును సంపొదించితిని. పుత్రజన్మ సంభవసు 
ఖమును మాత్ర మనుభవించలేదు. అపుత్రునకు పుణ్యలోక ప్రాప్తి లేదని 
చెప్పుదురు. వంశకరుడగు పుత్రుని నాకు ప్రసాదింపుము” అని ప్రార్థించెను. 
వేంక కేశ్వరు డిట్లనియెను. “ఓ రాజా! నీవు పూర్వజన్మమున గొప్ప పాపము 
చేసియుంటివి. అందుచే సుత్రప్రాస్తి కలుగలేదు. నే నేమి చేయగలను * 
అది విని దశరథుడు “ఓ స్వామీ! ఇది యేమి? ఆశ్చర్యముగా నున్నదే. నీ 
దర్శనమైన తరువాత నా కింకను సంచితపాప ముండునా” 


“న్టీయంతే చాస్య కర్మాణి తస్మిందృష్టే పరావరేల 


న్స్‌ ప్రథమాశ్వానము 23 

అని. కదా శ్రుతి చెప్పుచున్నది. “సూర్యు డుదయించగా చీకటి 
యుండునా?' అని భక్తితో పలికెను. వాని భక్తికి మెచ్చి శ్రీనివాసు 
డిట్లనెను. “ఓ రాజోత్తమా! నీ భక్తికి నేను సంతసించితిని. నీకు శూరులు, 
తమల పరాక్రమవంతులు నగు నలుగురు కుమారులు కలుగుదురు. 
నీ వయోధ్యకు పోయి యజ్ఞము నాచరింపుము.”. అది విని దశరథు 
డపరిమితానందభరితుడై శ్రీనివాసునికి ప్రదక్షిణ నమస్కారము లాచరించి 
యతని యాజ్ఞ తీసికొని బంధుమిత్ర సహితముగా నయోధ్యకు మరలెను. 


(వరాహపు. 4ఉ9-న అధ్యా, ం) 


18. భగవంతుడు చతుర్ముఖుని ప్రార్ధనను నెరవేర్చి వేంకటాద్రి 
యందు సర్వజనులకు ప్రత్యక్షముగానుండుట కంగీకరించుట 


ఇ ట్లందరును మరలగా నచ్చటనే నిలిచియున్న కమలాసనుని జూచి 
శ్రీనివాసు డిట్లనియె. “ఓ చతుర్ముఖుడా! నీ వెందుల కిచ్చటనే నిలిచి 
యున్నావు. కాలాతీత మగుచున్నదే. నీ యభీష్టమేమో చెప్పుము. తప్పక 
నెరవేర్చెదను” అనిన విని చతురానను డిట్లు ప్రార్థించెను. “ఓ వేంకటేశా! 
నా. కోరిక నెరవేర్చునెడ చెప్పెదను వినుము. నీ విట్టంతర్షితుడవై యీ 
వేంకటాద్రియందుండుట నాకు నచ్చుటలేదు. ఈ కలియుగమున ప్రజ 
లందరును మావలె తపస్సు చేసి నీ దర్శనమును బడయజాలరు. ఈ 
కలియుగమున జనులు వారి ధర్మముల నెరుగరు. 'ప్రాయశః అందరును 
దుర్చలులు, రోగులు, కామమోహితులు, పశుప్రాయులు, పాపాత్ములు. 
వారిని నీ వుపేక్షించినచో వారందరును నరకమునకు పోవలయును. 
ఈ నరకములు వారికి జాలవు. [క్రొత్తవి యపరిమితముగా సృజింపవలసి 
యుండును. కాబట్టి వారిని దయామయుడవగు నీవే యనుగ్రహింపవల 
యును. వారికి దర్శనమిచ్చి దర్శనమువల్లనే వారి పాపములను పోగొట్టి, 
వారిని యనుగ్రహించుట కందరికిని ప్రత్యక్షమగు నీ రూపమున నీ విచ్చట 
సదా యుండవలయును. ఇదియే నాకోరికి అనిన విని వేంకకేశ్వరుడు 
'చతుర్ముఖుని భూతదయకు మెచ్చి యిట్లనియె. *ఓ పద్మాసనా! నీ సర్వజీన 


24 శ్ర వేంకటాచల నూవోత్మ్యము 


లా 
దయాళుత్వమునకు నేను సంతసించితిని. నీవు కోరినప్రకార మిచ్చట నిప్లే 
యందరకును దర్శనము నిచ్చుచు నాకల్పముండెదను. అందరి కోరిక 
అను నెరవేర్చుచు శ్రీ భూదేవులతో గూడ నిచ్చట నుందును. ఇచ్చట 
చేయు వారి తపస్సులును, యజ్ఞములును, యోగములును సులభముగొ 
ఫలించును. లోకములోని తీరములన్నిటికి స్వామియగుటచే నీ పుష్కరిణికి 
స్వామిపుష్కరిణియనునది యన్వర్థనామ మగుచున్నది. భూమియందుగల 
గంగౌది పుణ్యతీర్థములన్నియు నిందుండియే యుత్పన్నములైనవి. ఇందు 
స్నానము చేసిన వారి పాపము లన్నియు నశించును. ఇందు స్నానము 
చేసిన వారి కోరికలన్నియు. నెరవేరును. నాయందు భక్తితో నెవరెవరు 
వచ్చి యీ పుష్కరిణిలో స్నానము చేసీ నా దర్శనము చేయుదురో 
వారి కోరికలన్నిటిని నేను తీర్చెదను. అందుచే ప్రజలందరు నిర్భయముగా 
నుందురుగాక' అనిన వీని సంతసించి చతుర్ముఖుడు మరల నిట్లనియె. 
“స్వామీ! నాయందు దయయుంచి నీ విచ్చటనుండి జనుల నుద్ధరించుట 
కంగీకరించితివి. కృతార్జుడనైతిని. కాని యీ ప్రాంతమున దుష్టరాక్షసులు 
ప్రజలను పీడించుచున్నారు. వారిని పరిమార్చి ప్రజలను రక్షింపుము” అని 
ప్రార్థించెను. అప్పుడు నేంకటాచలాధీశుడు తనచేత నున్న సుదర్శనమును 
సపరివారముగొ బంపి వొరి నందరిని నిశ్శేషము చేయించెను. 


19. భగవంతుడు బహ్మోత్సవమున కంగీకరించుట 


ఇంకను బ్రహ్మదేవుడు తన లోకమున కేగక యచ్చటనే నిలచియుం 
డుట చూచి వేంకకేశ్వరు డేమి. కావలయునని తిరిగియు. నడుగు 
పంకజాసను. డిట్లనియె. “స్వామీ! నా కింకొక్క కోర్కె గలదు. 
దానిని గూడ తమరు నెరవేర్చవలెను. ధ్వజారోహణ పూర్వకముగా 
తమ కిచ్చట నుత్సవమును చేయదలంచియున్నాను. దొని కంగీకరించ 
వలయునని వేడుచున్నాను.” అప్లే కానిమ్మని భగవంతు డంగీకరించగా 
చతుర్ముఖు డుత్సవప్రయళ్న మారంభించెను. 


ప్రథమాళశ్వానము 2రి 


విఖనసొది మునులను రప్పించి విరించి కన్యామాసమందు ధ్వజా 
రోహణ పూర్వకముగా నుత్సవమును చేయుటకు నిశ్చయించి యన్ని 
దిక్కులనుండియు సురలను, జనులను నాహ్వానించెను. “యోగులకు 
గూడ నదృశ్యుడగు శ్రీనివాసుడు, సర్వజీవులయందును దయచే నందరకును 
ప్రత్యక్షమే బ్రహ్మోత్సవమున కంగీకరించెను.. ఉత్సవమున శ్రీనివాసుని 
దర్శనము పుణ్యప్రదము” అనుచు నన్ని దేశములనుండియు జనులు వచ్చి 
గోవిందనామస్మరణము చేయుచు. వేంకటాద్రి నెక్కిరి. మార్గమధ్యమం 
దుత్సవమునకు పోవు వారికి జనులు పానీయశాలలను, అన్న గృహములను 
నేర్పాటు చేసిరి. వాహనములను, ఛత్రములను, పాదుకలను, వస్త్రములను 
వారికి సమర్పించి జనులు పుణ్యమును సంపొదించుకొనిరి. 


చతుర్ముఖుడు ఉత్సవమునకు వచ్చు జనుల సౌకర్యము కొరకు విశ్వ 
కర్మను పిలిపించి విడిదియిండ్లను, అన్నశాలలను, పానశాలలను విశేషముగా 
కట్టించెను. వేంకట్యాదిచుట్టును మంచి వీథులతో గూడిన నగరములను 
కట్టించెను. వేంకటేశ్వరస్వామి వారి విమానము చుట్టును వీథులను 
తీర్పించి, గంధర్వనగరతుల్యమగు నగరమును వేంకటాద్రియందు నిర్మిం 
చెను. బ్రహ్మోత్సవము జరుగుచుండగా గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు 
వచ్చి పట్టణమంతను గీత నృత్యవాద్యములతో నింపివైచిరి. 


(వరాహవు. 50-వ అధ్యా) 
20. శ్రీ వేంకకేశ్వర మహోత్సవ వైభవము 


వేంకటేశుని దివ్యోత్సవ దినములలో బ్రహ్మ ఘృత సూప గుడములతో 
కూడిన ముద్దాన్నము, మాషాన్నము, తిలాన్నము, కృసరాన్నము, మరీచ్య 
న్ను, గోధూమాన్నము, శాల్యన్నము, _ గుడాన్నము, పాయసాన్నము 
మొదలగు నన్నములను, వివిధములైన వ్యంజనములను, బహువిధము 
లైన ఫలములను స్వామికి నివేదనము చేయించెను. ఉచ్చెశ్రవస్సు మీదను, 
ఐరావతము మీదను, అనంతుని మీదను, గరుడుని మీదను, చేంకకేశుని 
నధిష్టిపజేసీ సమస్త్రవాద్యఘోషములతోను, ఛత్ర చామరములితోను వీథు 


26 భీ వేంకటాచల మావోత్మ్యము 


లయందు. వేంచేయింపజేసి _యుత్సవార్థము. వచ్చిన దేవ మనుష్యులకు 
దర్శన మగునట్లు చేసెను. నిత్యము గాయకులచేతను, వేదపాఠకులచేతను, 
దేవతలచేతను పూజింపజేసొను. యాగశాలయందు మునులు హోమములు 
చేసిరి. పూర్ణకుంభములు స్ట్రాసింపబడినవి. నైఖానసులు _విధియుక్తముగా 
దిగ్సలుల నిచ్చిరి. ఉత్సవదినములు చాల పుణ్యప్రదము లైనవని, పాప 
నాశకము. అనియు వచ్చిన వారందరును దానముల జేసిరి. అచ్చటనే 
వసింపవలయునని యనేకజనులు వాసములనేర్పరచుకొనిరి. ఈ యుత్సవన 
దినములలో నొక దినమున శ్రీనివాసుడు _ శ్రీ భూదేవులతో గూడ 
నానారత్న విరాజితమును, ఉచ్చితద్వజశోభితమును, సిద్ధగంధర్వ "సేవిత 
మునునగు రథము నధిసించి, (బ్రహ్మాది దేవబ్బందములచే "సేవ్యమానుడై 
మహావీథుల విజయముచేసి తిరిగి యాస్థానమండపము నలంకరించెను. 


లై టీ వేంకకేశ్వర మహోత్సవ “సేవాఫలము 


అప్పుడు శ్రీనివాసుడు చతుర్ముఖుని బిలిచి యిట్లు పలికెను. “సర 
స్వతీవల్లభా! నీ భక్తికిని నీ యుత్సవమునకు చాల సంతసించితిని. ఈ 
ప్రకారముగా దేవతలుగాని, యోగులుగాని, మునులుగాని, మనుజులు గాని 
ప్రతి వర్షమును కన్యామాసమున నుత్సవమును చేసిరేని వారు భూలోక 
మున సర్వకామములననుభవించి బ్రహ్మలోకమును పొందుదురు. ఈ 
యుత్సవము నుద్దేశించి "సేవకొర కెవరైనను. శేషగిరిచేరుట కడుగు 
లిడినచో వారి కొక్కొక్క యడుగునకు_ వైకుంఠప్రాప్తి ఫలము కాగలదు. 
ఈ యుత్సవకాలమున పానీయశాలలను నిర్మించిన వారి విషయమున నా 
హృదయము శీతలమగును. ఈ యుత్సవకాలమున నన్నదానముచే సిన 
వారికి సప్తపురుషాంతరముల వరకును నన్న సమృద్ధిని కలిగించెదను; సర్వ 
మోక్షముల నిచ్చెదను. శాస్త్రోదితములైన దానముల నెవరు చేసెదరో వారి 
కైహికసుఖములనిచ్చి చివరను వైకుంఠము నిచ్చెదను. ఈ గిరి చుట్టును 
పట్టణములను కట్టినవారు మోక్షమును పొందుదురు. ఇచ్చట భూదానము 
గాని గృహదానముగాని చేసినవారు నా సదనమును పొందుదురు. ఇచ్చట 


(పథమాశ్యానము 27 


ఇ 


న్‌ 
నివసీంచూ జనులకు విద్యాదానము చేయునారి కీర్తి మూడు లోకములను 


వ్యాపించును.” 
(వరాహవు. ఈ527-న అధ్బాా 


22. వేంకటాద్రియందు పుష్పోద్యానములను నిర్మించి 
పుష్పార్చన చేసినవారికి కలుగు ఫలము 


ఇంకను నేంకటేశ్వరు డిట్లు పలికెను. “ఓ విబుధులారా! వినుడు. 
వేంకటాద్రియందు బృందావనములను, ఉద్యానవనములను, పుష్పోద్యాన 
ములను పెంచి యా పుష్పములచేతను, దళములచేతను నన్నర్చించువా 
రనేక సంవత్సరము లైహికాము ష్మికసుఖముల ననుభవించి మోక్షమును 
పొందుదురు. వారి వంశ మభివృద్ధి చెందుచుండును.. ప్రతి దినము 
సవ్యంజన _ నైవేద్యమును నా కెవరు కల్పించెదరో వారు సమస్త పుణ్య 
లోకములను పొందుదురు. వారికి సమస్తసంపదలును కలుగును. వజ్ర 
మాణీక్యాది మణులతో కూడిన స్వర్ణభూషణములను _ నా కర్పించువారు 
విద్యావంతులును, చిరాయుష్మంతులును, పుత్రవంతులును, ఐశ్వర్యవంతు 
లును _నగుదురు. నిత్యమును ఎవరైతే పుష్పములను, తుల సీదళములను 
నా యర్భనకు సమర్పింతురో వారి గృహములలో లక్ష శ్రైతో గూడ నే నెల్లి 
ప్పుడు నుండెదను. నన్ను చేరి యెవరెవరు ఏమేమి కోరికలను కోరెదరో 
వారి కాయాకోరికలను 'త్రీర్చెదను. ఇది నా ప్రతిజ్ఞ _నియతముగా 
నిచ్చట నుండువారు గాని, యాదృచ్చికముగా నిచ్చటికి వచ్చినవారుగాని 
యెవరైనను నీ చేంకటాద్రినెక్కి స్వామిపుష్కరిణిలో స్నానము చేసి నన్ను 
నమస్కరించెదరో వారి సర్వ కామములను తీర్చెదనుగ ఇట్టానతిచ్చి 
వేంకటాద్రీశుడు శ్రీ భూసమేతుడై నిజ విమానములోనికి వేంచేసెను. 
బ్రహ్మాది దేవతలు, మునులు, బుషులును సంతసించి జయజయధ్యాన 
ములను చేసిరి. చతుర్ముఖుడు వేంకటేశుని దివ్యోత్సవమును బుషులతో 
గూడ యథాశాస్త్రముగా పూర్తిజేసెను. 


28 న్‌ పెంకటాచల మాహాత్మ లము 
23. మహోత్సవావభృథస్నానము 


శ్రవణ నక్షత్రమందు పద్మాసనుడు పవిత్రమైనట్టియు, పాసనాశకమై 
నట్టియు, స్వామిపుష్కరిణియందు వేంకటేశున కవభృథము. జరిపెను. 
దేవతలు, యోగులు, మునులు, రాజులు మొదలగు జనులందరును 
పుష్కురిణియందు స్నానము చేసిరి, 


స్నానానంతరము సనకసయోగి యిట్టు పలికెను. “ఓ జనులారా! 
వినుడు. సమస్త, తీర్థభూతుడైన చక్రియొక్క యవభృథమున నెవరు స్నానము 
చేయుదురో, వారి యనంత పూర్వజన్మములలో చేయబడిన పాపము 
తత్‌క్షణమే నశించును.” విష్ణుమ హేశ్వరు లీ నాక్యముల నంగీకరించిరి. 
దేవత లందరును స్వామిపుష్కరిణీ మాహాత్మ్యమును ప్రశంసించి వేంకకే 
శుని పుష్పములతో నర్చించి సాష్ట్రాంగప్రణామముల నాచరించిరి. 


బ్రహ్మచే నిర్వర్తింపబడిన యీ యుత్సృవమునకు వేంకకేశ్వరుడు 
సంతసించి యిట్లు వచించెను. “కమలాసనా! నేను చాల సంతసించితిని. నీ 
'కేమికావలయునో కోరుము అన బ్రహ్మ యిట్లు పలికెను. “స్వామీ! నాకు 
నీ దయకు మించి యేమియు నక్కరలేదు. ఇదియే నా కోరిక. ఇట్లే నీ 
విచ్చటనుండి జనుల ననుగ్రహించి వరముల నిచ్చుచుండుము” అనిన విష్ణు 
మూర్తి “తథాఒస్తు” అనియెను. ఇట్లు వరమిచ్చి బ్రహ్మేంద్రాది దేవతలు, 
యోగులు, మునులు, రాజులు మొదలగు వారలను యథాస్థానములకు 


పంపెను. 
(చరాహవు. 52-వ అధ్యా 
ఫల్లుణీతీర్ణ మాహాత్మ నమొ 


సనకొది యోగులు పాపనాశన తీర్థమున నుండు వనమున స్థానము" 
నేర్పరచుకొనిరి. సప్తబుషులు దాని కీ శాన్యమున ఫల్లునీ తీర్దతీరమున నాశ 
మము నేర్పరచుకొని వసించుచుండిరి. అరుంధతీ తపస్సునకు సంతసించి 
కమలాలయ ఫాల్గునమాస పూర్ణిమయందు నా తీర్థతీరమున (ప్రత్యక్షమ 


ప్రథమాశ్వానము 29 


య్యెను; అరుంధతీదేవికి వరముల నొసగెను. ఆమె కోరగా నా తీర్థమునకు 
ఫల్గునీతీర్హమని నామమును. గూడ నిచ్చెను. ఫల్లునీ నక్షత్ర యుక్తమగు 
౧6 గి ల్‌! 
ఫాల్లుణపూర్షిమి నా డెవ రీ తీర్థమున స్నానము చేయుదురో వారి యింట 
లక్ష్మి నివసించియుండి సర్వకామములను నెరవేర్చుచుండును. దేవతలు 
కొందరు సమావిష్టులై విచారించి యచ్చట వేంకటేశుడుండుటచే వానిని 
"సీవించుచు వీరు కూడ నచ్చటనే నివసించుటకు నిశ్చయించుకొని యుండి 
పోయిరి. 


25. జాబాలితీర్థ మాహాత్మ్యము 


సరస్సునకు పశ్చిమోత్తరభాగమున జాబాలి తన యాశ్రమమున నివాస 
మేర్పరచుకొనెను. అగస్త్యు డుద్యానము నొకదానిని నిర్మించి, వేంకటేశుని 
వివిధ పుష్పములతో నర్చించుచు _ చిరకొలము శిష్యులతో గూడ వేంక 
టాద్రియందుండెను. కృత - త్రేతా - ద్వాపర యుగములలో కల్పింప 
బడిన వివిధోత్సవములచే పూజింపబడినవాడై సంతుష్టమానసుడై యాచకు 
లకు కోరినవరముల నిచ్చుచు వేంకక్రేశుడు శ్రీ భూదేవులతో గూడ 
నిచ్చట విజయం చేసియున్నాడు. (వరాహవు. 53-న అధ్యాల) 


26. కలియుగమున వేంకళేశుని లీలలు 


ఇదివరలో కృత్త-త్రేతా-డ్యాపరయుగములలోని వేంకటేశుని లీలలు" 
“వర్ధింపబడినవి. ఇప్పుడు " కలియుగమున . నతని లీలలు వర్ణింపబడును. 


వేంకటేశ్వరుడు కలియుగమున మౌనమును వహించియుండును. 
మనుష్యుల కర్పావతారము వలె కనబడుచుండును. వైకుంఠమునుండి 
వచ్చిన దివ్యవిమానము తిరోహితమైయుండును. మానవులు కలియుగ 
మున నతనికి వేరు విమానమును కట్టించెదరు. మనుష్యు లందరును 
వేంకటేశుని నర్చావతారమనియే తలంచుచుందురు. వేంకకేశు డంతటిని 
చూచుచు చూడనివానివలె గనబడుచుండును. భాషణము తప్ప మిగిలిన 
నిగ్రహాను గ్రహాది శక్తులు వేంకకేశునికి పూర్వము వలెనే యుండును. 


80 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


అందును కలియుగమున వరదాన మత్యధికము. విమానము కృతకమను 
ప్రతీతి మాత్రమే కాని దర్శనమాత్రమున పాపకోటిహరముగా నుండును. 
వేంకటేశు డప్పుడప్పుడు మాత్రము ప్రత్యక్షమగుచుండును. ఇట్లు వేంకపే 
శుడు రమతో గూడి కలియుగమున (క్రీడించుచుండును. 


భక్తియుక్తమైన యల్పదానముచేతను, స్వల్పపూజచేతను ప్రసన్ను డగు 
చుండును. వేంకటాద్రికి యాత్ర పోవుటమాత్రముచేతనే ప్రసన్నుడై యఖీ 
స్టములను చేకూర్చుచుండును. తా నప్రాకృతు డైనప్పటికిని ప్రాకృతుని 
వలె. సంచరించుచుండును. మానుషభోగములను (ప్రీతితో ననుభవించు 
చుండును. మానవు లతని కనేకవిధములైన యుత్సవములను చేయుచుం 
దురు. 


కలియుగమున దేవతలు గూడ స్వామిసేవకు వచ్చుచుందురు. స్వామి 
పుష్కురిణియందు. స్నానము చేసి స్వామికి నివేదనలు చేయుచుందురు. 
మనుష్యుల కగోచరముగానుండి నివేదితాన్నములను భుజించుచుందురు. 
ఆదరముతో పూజలు సలుప్పుచుందురు. నరజన్మము. నెత్తియుండినచో 
బాగుండునని తలంచుచుందురు.. వేంకటేశుడు నరులకు కోరికలను 
శీఘ్రముగా నెరవేర్చుచున్నాడని యసూయ కలుగుచుండును. 


కలియుగమున భూమియందు వేంకకేశుని ఖ్యాతి విశేషముగా విస్త 
రించును. అన్ని జాతులవారికిని వేంకక్రేశునియందు భక్తి యధికమగును. 
వొరి యభీష్టములను వేంకటేశుడు శీఘ్రముగా నెరవేర్చుచుండును. వేంక 
"పేశుని యుత్సవములకు భారతవక్షీయులే కాక ద్వీపొంతరీయులు కూడ 
కోట్టకొలది నచ్చుచుందురు. అందరును ఇష్టఫలములను పొంది సంత 
సించి పోవుచుందురు. 


అప్రాకృత స్వర్ణశ్రైల మైనప్పటికి వేంకట్ళాది ప్రాక్సృతాచలము వలె 
కన్పట్టు చుండును, 


మతాంతర ్రవిష్ణులకు కూడ స్వామియందు భక్తి కలుగును. భక్తి 
మంతులను చూచి యితరులు కూడ భక్తికలవారగుదురు. దృష్ట ఫలార్థము 


(వ్రభమాశ్వానము 31 
వేంకటేశుని భజించువారికి దృష్టఫలముల నిచ్చును. ఇట్టు కలియుగమున 
వేంకటేశుడు చిత్రముగా విహరించుచుండును. అందుచే. వేంకటేశుని 
సేవ భూషణము వంటిది. కాబట్టి కలిదోషయుక్తులగు పాపకర్ములకు వేంక 
"పేశునికంటె శరణాంతరములేదు. 


వేంకకేశపమో దేవో నాస్తి నొప్పీ మహీతలే 
స్వామిపుష్కరిణీ తీర్థపమం నాస్తి న చాప్తి వై 


కలియుగమున వేంకటేశుడు దద్రవ్యార్హనపరుడగును. పరిపూర్ణ కాము 
డైనను వేంకకేశుడు లోకానుగ్రహము కొరకట్లు ప్రవర్తించుచున్నాడు. నాకు 
నీ వింత సొమ్మునిచ్చినచో నీ యభీష్టమును సిద్ధింపజేయుదు ననుచు 
జనులందరితో వేంకకేశుడు క్రీడించుచుండును. 


(వరాహ వు. 58-వ అధ్యా 
27. సనకసనందన తీర్రమాహాత్మ ్థము 


పాపనాశనమున కుత్తరమున నర్ధక్రోశదూరమున పరమపావనమగు 
సనక సనందనతీర్థము కలదు. మార్గశీర్ష శుక్లపక్ష ద్వాదశినా డరుణోదయ 
అది అక రి ఇళ్ళ 
మున, స్వామిపుష్కరిణీ తీర్ణమున స్నానముచేసి త్రయోదశినుండి సనక 
సనందన తీరమున స్నానముచేసి వేంకపేశాషాకర మంత్రమును జసీంచి 
ఢా రులు 
యోగము నభ్యసించినచో సద్య సిద్ది కలుగును. 


28. కాయ రసాయన తీర్ధమాహాత్మ్యము 
ఠు 


సనక సనందన తీర్థ సమీపమున కాయరసాయన తీర్థము కలదు. 
దాని నీటిని పానముచేసీనచో దేహము శుద్ధమగున్ను ఈ తీర్ధము ల! 
సీహితమ్రైయున్నది. మహాత్ములగు యోగులకు కనబడుచుండును. 


(వరాహ వు, 60-వ అధ్బా) 


32 శ్రీ వేంకటాచల మూవాత్మ్యము 


పుణ్యం పవిత్ర మాయుష్యం మాహాత్మ్య మిద ముత్తమమ్‌, 
యః పశేత్ప్రయతో భక్త్యా శృణుయాద్యా లిఖేదపి 
సర్వ్యాన్కామానవాప్నోతి సంప్రాప్నోతి చ మబ్గళమ్‌. 


(వరాహ వు. 6-వ అధ్యా 


ప్రథమాశ్వాసము సంపూర్ణము 


శ్రీత్రీవివాపవపరబ్రహ్మణేన మః 
శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ద్వితీయాశ్వాసము 


న. 


|. వేంకటాద్రి మాహాత్మ్యము 


దేవతలు, బుషులు, యోగులు దీనిని పరమాత్మాలయ మని చెప్పు 
దురు. దీనిని కృతయుగమున నంజనొద్రి యనియు, త్రేతాయుగమున 
నారాయణాద్రి యనియు ద్వాపరయుగమున సింహాద్రి యనియు, కలి 
యుగమున వేంకటాద్రి యనియు వ్యవహరించెదరు. యోజన సహస్ర 
దూరమున నున్నవాడైనను, ద్వీపొంతరగతుడైనను నా దిక్కునకు తిరిగి 
వేంకటాద్రిని భక్తితో నమస్కరించినచో సర్వపాపవిముక్తుడై విష్ణులోకమును 
పొందును. 


2. కుమూరధారా తీర్ణ మాహాత్మ్యము 


మఘానక్ష్మత్రయుక్త మాఘపూళ్ల్ణిమ నాడు కుమారధారా తీర్థము లోక 
పావనముగా నుండును. ఆనాడు మధ్యాహ్నము దీనియందు స్నానము 
చేసినచో గంగానద్యాది సర్వతీర్రములయందు స్నానముచేసిన ఫలము లభిం 
చును. ఆ తీర్థమందు దక్షిణతో గూడ నన్నథానము చేసిన వారికిగూడ 
నా ఫలము లభించును. 


2. తుంబురుతీర్థ మాహాత్మ్యము 


ఉత్తరఫల్లునీయుక్త ఫాల్గునపూర్ణిమ నాదు తుంబురు తీర్ధమందు 
స్నానము చేసినచో పునర్దన్మముండదు. 


వ్ర శ్రీ వేంకటాచల మానోత్మ్యమయు 


క. ఆకొశగరగా మాహాత్మ శ్‌ము 


చిత్తానక్షత్రయుక్త చైత్రపూర్ణిమనాడు ప్రాతఃకాలమున నాకాశగంగలో 
స్నానముచేసినచో మోక్షము కలుగును. 


5. పొండవతీర మాహాత్మ ము 
దా 


వైశాఖమాసమున_ ద్వాదశి ఆదివారము నాడు పాండవతీర్ధమున 
స్నానము చేసినచో ఇహపరములందు సుఖము కలుగును. 


6. పొపనాశనతీర మాహాత్మ్యము 
ళ్‌ 4 


పుష్యమీ నక్షత్రముతోగ్గాని హస్తానక్షత్రముతోగాని. కూడిన సప్తమి ఆది 
వారమునాొడు పాపనాశన తీర్థమున స్నానముచేసినచో కోటిజన్మ సంచిత 
పాొసము నశించును. 
7, దేవతీర్థ మాహాత్మ్యము 


తి 


శ్రీనివాసుని విమానమునకు వాయవ్యభాగమున గిరిగుహయందు దేవ 
తీర్ధము కలదు. పుష్యమీ నక్షత్రయుక్త గురువారమున గాని, శ్రవణ నక్షత్ర 
యుక్త సోమవారమునగాని, వ్యతీపాత ౨ పుణ్యకాలమున గాని, దీనియందు 
స్నానము చేసిన వారికి జ్ఞానాజ్ఞానక్కృత పాపములు నశించును. పుణ్యము 
వృద్ధియగును. దీర్ణాయువు లభించును. పుత్రపొత్రాభివృద్ధియగును. మరణా 
నంతరము స్వర్గము లభించును. ఆ దినమున నన్నదానము చేసినవారు 
యావజ్జీనమును _నన్నడానము చేసినఫలమును పొందుదురు. 


(వరాహ వు, 22వ అధ్బాా) 
8. *ఆకొశరాజు జన్మవృత్తాంతము 
విక్రమార్కరాజు స్వర్గష్థుడైన పీదప చాల కాలమునకు చంద్రవంశోద్భ 


వుడగు మిత్రవర్మ యను చక్రవర్తి తుండీరమండలములోని నారాయణపు 


ఓ ఇచ్చటనుండి యీ పురాణమున సంశ్షేపముగా నున్న విషయము భవిష్యోత్తర 
పురాణమున విపులముగా చెప్పబడినది. 


ద్వ్భితీయాశ్వానము 35 


రము నేలుచుండెను. అతడు రాజ్యము చేయుచుండగా పృథివి సమస్త 
సస్యములతో నిండియుండెను. జనులందరును ధర్మనిరతులై నిరీతికులుగా 
నుండిరి. అతనికి పాండ్యవంశజయగు మనోరమయను భార్య యుండెను. 
వారిద్దరికిని ఆకాశుడను సుతుడు జన్మించెను. అతనికి శకవంశ సముత్పన్న 
యగు ధరణి యను భార్య లభించెను. ఆకాశునియందు రాజ్యభారమును 
నిలిపి మిత్రవర్మ వార్తక్యమున తపస్సునకు వేంకటాద్రి సమీప వనమునకు 
జ్‌: 
పోయెను. 


9. పద్మావత్యుచ్చత్తి వృత్తాంతము 


ఆకాశరాజు యజ్ఞార్థ మారణీతీరమున భూమిని శోధించి బంగారు 
నాగలితో దున్ని బీజములు చల్లుచుండగా సర్వలక్షణ సంపన్నయగు నొక 
కన్యక భూమినుండి యుద్భవించి పద్మశయ్యమీద _ కనబడెను. ఆశ్చర్య 
చకితమానసుడై యాకాశరాజా పిల్లను తీసికొని సంతసించి, మంత్రుల శీ 
వృత్తాంతము నెరింగించి, *ఇది నా తనయియని వారితో ననెను. అప్పు 
డశరీరవాక్కు, “ఓ రాజా! ఇది నిజముగా నీకు కుమార్తెయే.. దీనిని 
నీవు పెంచుము” అనెను. ఆకాశరాజు స్వపురమునకేగి ధరణీదేవిని పిలిచి 
యిట్లనియె. “దైవముచే నీయబడి భూమినుండి యుద్భవించిన యీ పిల్లను 
చూడుము. అపుతుల మగు మన కీమె పుత్రిక కాగలదు” అని చెప్పి యా 
శిశువును ప్రీతితో ధరణీహస్తమున నుంచెను. పద్మమం దుద్భవించుటచే 
నామెకు పద్మిని యని నామకరణము చేసెను. 


10. వసుదానుని జన్మవృత్తాంతము 


ఆకాశరాజు భార్యయగు ధరణీదేవి పద్మావతిని తీసికొని యంతః 
పురము ప్రవేశించిన వెనుక యంతర్వత్ని యయ్యెను. కాలక్రమమున 
పదియవ మాసమున సుప్రశస్త ముహూర్తమున రవి మేషమందుండగా 
యొక ప్వుతుని గనెను. అప్పుడు వాయువు మెల్లగా వీచెను. పండడం 
డవ దినమున జాతకర్మాది క్రియలను నడిపించి, పిల్లవానికి వసుదానుడని 
"పేరు పెట్టును. ఆ పీల్లవాడు శుక్షపక్ష చంద్రుని వలె దినదినము నభి 


. థ్రీ వేంకటాచల మూనోత్మ్యము 


వృద్ధిపొందెను.  ఉపనయనమైన పిదప _ వసుదానుడు తండ్రిగారి వద్ద 
నస్త్రవిద్యను నేర్చుకొనెను. బలవంతుడైన కుమారునిచే నా రాజు శత్రువుల 
కజేయుడయ్యెను. (వరాహ వు, ౩వ అధ్వాా) 


11 నారదబుషి పద్మావతికి సాముద్రికము చెప్పుట 


రూసయౌవన సంపన్నయగు పద్మావతి యొక దినమున సఖులతో 
గూడ నుద్యానవనమున _ విహరించుచుండగా యదృచ్చగా వచ్చిన నారద 
బుషి యామెను చూచెను. నారదుడు ఆమె సౌందర్యమును చూచి 
యాశ్చర్యము నొంది "నీ వెవ్వరి కుమార్తెవు? నీ హస్తమును చూపుము 
అని యడిగెను. అప్పుడు పద్మావతి “నే నాకాశరాజు కుమార్తెను. నా 
హస్తమును జూచి నా లక్షణములను చెప్పమని తన చేతిని చూపిం 
చెను. నారదు డామె కరమును చూచి “నీవు సాక్షాల్లక్షి శ్రి వలె నున్నావు. 
విష్ణువునకు భార్య యగుటకు తగినట్టు కనబడుచున్నావు. లోకత్రయేశ్వరు 
డగు రమాపతి నీకు భర్తకాగలదు” అని చెప్పి యామెచే నర్ర్యపాద్యాదులతో 
పూజింపబడి యంతర్జానమును పొందెను. 


12. పద్మావతి సఖులతో గూడ నుద్యానవనమున 'కేగుట 


పద్మావతీసభఖులు “ఉద్యానవనము పుష్పభరితమై మనోహరముగా 
నున్నది. వనమున కేగుదము రమ్ము” అని యామెను కోరిరి. 
వారందరును నుద్యానవనమున కరిగి పుష్పములు కోయుచుండగా, శుభ్ర 
దంతద్వయము కలిగినట్టీయు, మదధార లొలుకుచున్నట్టియు, కరిణీయూ 
థముతో కూడినట్టియు. నొక గజేంద్రము తొండమునుండి నీటిని ఫూత్క 
రించుచు. గనబడెను, దానిని చూచి వారు భయచకితమానసులై యొక 
వనస్పతి చొటున నిలచియుండిరి. 


13. డ్రీనివాసుడు మృగయార్థ ముద్యానవనమున కేగుట 
డి ఖ్‌ 


ఇంతలో ప్పృండరీకదళాయత లోచనుండును, సూక్ష్మ క్షైమవస్త్రధరుం 
డును, పద్మరాగమణియుక్త కుండలమండితుండును, రళ్నకంకణ్ణ, కేయూర 
కటిసూత్ర విరాజితుడును, స్ఫురత్‌ స్వర్ణ యజ్లోప్రవీతుండును, కృష్ణవర్డుం 


ద్వితీయాశ్యానము 37 


డును, మన్మథాకార సుందరుండు నగు పురుషుడొకడు ఇందు ధవళాశ్వా 
రూఢుడై మృగము నొకదాని నన్వేషించుచు నతి వేగముగా వచ్చుచుందుట 
గనిరి. హయారూఢడగు నా పురుషుని చూచి యా గజము తల వంచి 
(మొక్కి తొండము నెత్తి గర్జించి, వెనుకకు మరలి వనములోనికి బోయెను. 


తదుపరి నా యాశ్వికుడు పుష్పముల నేరుచున్న కన్యలను సమీపించి 
“ఓ కన్నియలారా! ఏదైన నొక మృగ మీవంక వచ్చినదా” మీరు చూచిన 
"బ్లన చెప్పుడు” అని యడిగెను. అప్పు డా కన్యలిట్లు బదులు పలికిరి. “మే 
మే మృగమును చూడమైతిమి. ధనుర్హరుడవై మా వనమున కెందులకు 
వచ్చితివి? ఇచ్చటి మృగములన్నియు నవధ్యములు. ఆకొాశరాజూధీనమగు 
నీ యుద్యానవనమునుండి శీఘ్రముగా వెడలిపొమ్ము. ఆ మాటలు విని 
యతడు హయమునుండి దిగి వారి నిట్టడిగెను. “మీరెవరు? సర్వాంగ 
సుందరి యగు నీ కన్యకయెవరు? మీ రీవిషయము. నెరింగించిన వెంటనే 
నేనునా స్థానమగు గిరి క్రరిగెదను. అది విని పద్మావతి ధేరేపించగా 
యామె. సఖి యిట్లు పలికెను. “వసుధోద్భవయు, ఆకాశరాజ తనయయు 
నగు నీ పద్మావతి మా నాయిక. నీ వెవ్వడవో, నీ నివాసమేదో, నీ జాతి 
యేదియో, నీ విచ్చటి కెందులకు వచ్చితివో దయచేసి మా కెరింగింపుము.” 
అతడు మందస్మితనదనుడై యిట్లు పలికెను. “మూ కులము దివాకరకు 
లమని చెప్పుదురు. మనుష్య పొవనములగు నా నామము లనేకములు 
కలవ. వర్ణమునకును, నామమునకును నన్ను కృష్ణుడందురు. నా చక్రము 
బ్రహ్మద్వేషులకును, సురాసురులకును భయావహము. నా శంఖధ్వనిని 
విని శత్రువులు మోహమును పొందుదురు. నా ధనుస్సునకు తుల్యమైన 
ధనుస్సు దేవతల వద్దకూడ లేదు. వేంకటాద్రివాసియగు నన్ను వీరపతి 
యని సీలిచెదరు. ఈ కొండనుండి వేటకొరకు నా యనుచరులతో గూడ 
నీ యుద్యానవనమునకు వచ్చితిని. నేను వెంట వచ్చుచున్నను వాయుగతి 
గలనా మృగ మదృశ్యమయ్యెను. దౌనిని. వెదకుచు నిచ్చటికి వచ్చి 
యీమెను చూచితిని, ఈమెయందు నా కనురాగ ముద్భవించినది. నా 
శ్రీమె లభ్యమగునా ౫ అనిన విని కోపగించి యా కన్నియ లిట్లు పలికిరి. 
“ఆకాశరాజు నిన్ను చూచి బంధించులోపల నీవు నీ స్థానమున కేగుము.” 


8ిరి శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఇట్లు భయ పెట్టబడినవాడై యతడు గుజ్జము నెక్కి తన యనుచరులతో 
గూడ పర్వతమువైపునకు శీఘ్రముగా పోయెను. 


(వరాహ వు, 4న అధ్యా 
1డ శ్రీనివాసుడు పద్మావతిని 
సరిణయమాడుటకు కారణములు 


ఆలయమునకు వచ్చి తన యనుచరులను విశ్రమింపుడని యాజ్ఞా 
పంచి, ముక్తాగ్భృహమును_ ప్రవేశించి, నవరత్న్షమయమగు మంచము మీద 
పండుకొని పద్మావతిని స్మరించుచు శ్రీనివాసుడు మోహమును జెందెను. 
ఇంతలో శ్రీనివాసుని సఖియగు వకుళమాలిక యనేక విధములగు నన్న 
ములను, నుపదంశములను, అపూసములను చేసికొని చెలికత్తెలతో గూడ 
శ్రీనివాసుని యొద్ద కేగెను. ఆయనకు మొక్కి చూడగా శ్రీనివాసుడు 
నిమీలితలోచనుడై యుండెను. “దేవదేవా! పురుషోత్తమా! లెమ్ము. సరమా 
న్నాదులను గొనితెచ్చి యున్నదానను. లేచి భుజియించి ప్రసాదింపుము" 
అని ప్రార్థించి, “ఎమి! యార్హునివలె శయనించియున్నవాడవృ. అందరకును 
నార్తి _తీర్చవలసినవాడవే! వేటకు పోయి యేమి చూచి వచ్చితివి, నీ 
యవస్థ కాముకుని 'యవస్థవలె _ నున్నది. దేవకన్యకాని, నాగకన్యకాని, 
మానుషకన్యకాని చూడబడినదా? 'నీ సభియగు నాతో చెప్పగూడదా?గ 
యని యడిగెను. అప్పుడు శ్రీనివాసుడు నిట్టూర్పు విడిచి యూరుకొనగా, 
వకుళమాలిక తిరిగి యిట్లనియె. “నీ మనస్సును గూడ యాకర్షింపగలట్టి 
యా కన్యక యెొవ్వరు”ి అని ప్రశ్నించెను. అప్పుడు శ్రీనివాసుడు “చెలీ! 
చెప్పెదను వినుము” అని యిట్టు పలికెను. 


పూర్వము త్రేతాయుగమున నేను రావణుని సంహరించు సందర్భ 
మున వేదవతి యను కన్య సిరికి సహాయము చేసెను. సీతా రూపమున 
లక్ష్మి జనకమహారాజు భూమి నుండి యుద్భవించెను. నేను మారీచుని 
చంపుటకు సంచవటీ పరిసరారణ్యమునకు పోగా నా తమ్ముడగు లక్ష్మ 
ణుడు. సీతచే (పేరేసింపబడినవాడై నావెంట వచ్చెను, మా యిరువుర 


ద్వితీయాశ్యానము 39 
సన్నిధానమున సీత నపహరించుటకు మాయాభిక్టురూపముతో రావణుడు 
వచ్చెను. అగ్నిహోత్రుడు రావణుని యభిప్రాయమును తెలిసికొని, సీతను 
పాతాళమునకు తీసికొనిపోయి స్వాహావద్దనుంచి యా రాక్షసునిచే స్పృశిం 
పబడి, యతనిని సంహరించుట కగ్నియందు దేహమును వదలిన వేదవతిని 
సీతారూపమున _ సర్ణశాలనుంచెను. ఆమె రావణునిచే హరించబడి లంక 
యందుంచబడి, రానణసంహారానంతరము తిరిగి యగ్నిప్రవేశము చేసెను. 
అప్పుడన్ల స్వాహావద్ద నుంచబడిన జానకిని నా కప్పగించి నాతో నిట్లనెను. 
ఈ వేదవతి సీతకు ప్రియమొనర్చునదియ్డై, ఆమెకు బదులుగా రావణపుర 
మున బందీకృతయైనది. కాబట్టి యీమెను గూడ 'శ్రీ' తో సమానముగా 
వరించి సంతోష పెట్టుము.” అగ్నిదేవుని మాటలను విని సీత యిట్లు పలి 
కెను. “ఈ వేదవతి నాకు సియమైనది. పరమ _భాగవతురాలగు నీమెను 
నీవు వరించి రక్షింపుము.” అప్పుడు నే నిట్లు పలికితిని, “దేల్షీ! అట్లే 
చేసెదను. కొని యది యిరువదియెనిమిదవ కలియుగమున జరుగ గలదు. 
అంతవరకు నీమె దేవతలచే బూజింపబడుచు బ్రహ్మలోకమున నుండు 
గాక! అప్పు డీమె భూమియందు ఉద్భవించి యాకాశ రాజునకు తనయ 
యగును. ఇట్లు పూర్వము నా చేతను, లక్షి శ్చైచేతను వరముల బడసిన 
వేదవతి యిప్పుడు నారాయణ పురమున భూమినుండి యుద్భవించినది. 
అనురూపలగు  సఖులతో పుష్పముల నేరుచుండగా నామె వేటకు బోయిన 
నాచే చూడబడినది. ఆమెరూప సౌందర్యములను వర్ణించుటకు నాకు 
శక్యము గాదు. ఆమెను పొందినగాని నా ప్రాణములు నాకు దక్కవు. నీ 
వచ్చటికి పోయి యామె రూపలావణ్యములచే నాకు తగినదో కాదో చూచి 
రమ్ము.” 


అని శ్రీనివాసుడు పలుకగా వకుళమాలిక “అస్లే చూచి వచ్చెదను, 
ఇదే పోవుచున్నాను” అని నారాయణపురమున కేగుచు మార్గమధ్యమున 
నగస్త్యాశమమున పద్మావతీసఖులను చూచెను. 


(వరాహ వు, రావ అధ్యా 


40 శ్రీ వేంకటాచల మావోత్మ్యము 
15. పద్మావతీసఖులు వకుళమాలికకు పద్మావతి 
వృత్తాంతమును జెప్పుట 


అంత వకుళమాలిక వారిని “మీ రెవ్వరు? ఎచ్చట నుండి వచ్చియు 
న్నారు. ఏ కార్యమున నిచ్చటి కరుదెంచితిరో అని యడిగెను. వా రిట్లు 
ఛా 

ప్రత్యుత్తరమిచ్చిరి, 


“మే మాకాశరాజుయొక్క శుద్ధాంతమందు నియుక్తలము. ఆయన 
కుమార్తెయగు పద్మావతికి సభులము. మా రాజపుత్రితో నుద్యానవనమున 
కరిగి యచ్చట పుష్పముల నేరుచుండగా, నింద్రనీలశ్యాము తనుండును, 
నీషత్స్మితవదనుండును, పీనదీర్ణభుజద్వయుండును, పీతాంబరధరుండును, 
సువర్షమకుటుండును, హారకేయూరాది విభూషితుండును నగు నొక దివ్య 
పురుషుడు కానవచ్చెను. పద్మావతి యతనిని చూచి యచ్చెరునంది తన 
సఖులను "చూడు చూడు'మని హెచ్చరించెను. మేమందరము నొశ్చర్య 
ముతో చూచుచుండగా నా పురుషుడంతర్జానమును పొందెను. అత్తరి మా 
సఖి మూర్చిల్లెను. మే మామెను ప్రాసాదమువేకు దెచ్చి యాశ్వా సింపజే సితిమి. 


ఆమె స్వస్థయైన పీదప నాకాశరాజు దైవజ్ఞని బిలువనంపి తన పుత్రిక 
యొక్క _ "గ్రహచారఫలమును' జెప్పుమని కోరెను. దైవజ్ఞ డిట్టు పలికెను. 
“ఓ రాజా! నీ పత్రికకు (గ్రహములన్నియు. నిప్పుడనుకూలముగా నున్నవి. 
దినగ్రహఫలము మాత్రము కొంచెము ప్రతికూలముగా నున్నది. కాని 
శీఘ్రముగానే స్వాస్థ్య మేర్పడును. ఉత్తమపురుషుడొకడు నీ పుత్రికను 
దర్శించియున్నాడు. ఆతనిని చూచి యీమె మూర్చిల్లినది. కాని చివర 
కతనినే చేరగలదు. అతనిచే (ప్రేషితయగు కన్యక: రాగలదు. ఆమె నీకు 
హితమును పల్కును. ఆమె చెప్పినట్లు చేయము. నీ పుత్రికకు సుఖ 
ప్రదమగు నొక విషయమును సు దాని నాచరింప్పుము. అగస్త్య 
లింగమునకు బ్రాహ్మణులచే నభిషేకము చేయింపుము” అని చెప్పి యా 
విప్రుడు ను. కేగెను. ఆకొశరాజు మం రప్పించి యట్లు 
లింగాభిషేకము చేయుడని పనిచెను. అభిషేక సంభారములను గాని 
పొండని మమ్మాజ్ఞాపించెను.  అక్కారణమున మేమిచ్చటకు వచ్చియు 


ద్వితీయాశ్యానము తే 
న్నారము” అని వారి యుదంతము నంతయు జెప్పి పద్మావతీసఖులు 
“నీవెవ్వతెవు? నీ వెచ్చటినుండి వచ్చితివి ఎందులకు వచ్చితివి” అని 
వకుళమాలిక నడిగిరి. వకుళమాలిక సంతసించి ఇట్లు పలికెను. "నేను 
వేంకటాద్రినుండ్తి వచ్చితిని. నా పేరు వకుళమాలిక యందురు. ధరణీ 
దేవిని చూచుటకు వచ్చియున్నాను. ఆమె దర్శనము నాకు కాగలదా?” 
అది విని వారందరు మాతో వచ్చిననో ధరణీదేవిదర్శన మగునని. చెప్పి 
వకుళమాలికను రాజభవనమునకు తోడ్కొని పోయిరి. 


16. పులిందస్త్రీ ధరణీదేవి ప్రశ్నకు సమాధానముచెప్పుట 


ఆ సమయమున ధరణీదేవి భూత భవిష్య ద్వర్తమానములను జెప్ప 
గలిగిన యొక పులిందస్త్రీతో సంభాషించుచుండెను. ధరణీదేవి తన 
కుమార్తెయగు పద్మావతియొక్క ఫలమును జెప్పుమని కోరెను. పులింద 
స్త్రీ యిట్లు పలికెను. “అమ్మా! నిజము చెప్పుదును వినుము. ఒక 
ప్పరుషుని గని నీ పుత్రిక యీ తీరున కృశించినది. అనంగ శరీరపీ 
డచే యంగతాపమును పొందుచున్నది. ఆ పురుషుడు దేవాధిదేవుడు. 
వైకుంఠమునుండి విజయము చేసెను. వేంకటాద్రిశిరమున స్వామిపుష్క 
రిణీ తీరమున రమాపతి కామరూప్పుడై 'శ్రీ'తో గూడ వనముల దిరుగుచు 
విహరించు చున్నాడు. అత డశ్వారూఢుడై వనముల దిరుగుచు నీ యుపవ 
నమునకు వచ్చి నీ కన్యను చూచెను. అందమున లక్ష్మీతుల్యయగు నీమెను 
చూచి కామపరవశుడయ్యెను. తన సఖిని నీ యొద్దకు పంపగలడు. ఈమె 
లక్ష్మివలె నతనిని పొంది చిరకాలము సుఖించగలదు.” ఆ పులిందస్త్రీని 
బహూకరించి పంపి ధరణీదేవి యంఈపురములోనికి చని యచ్చట స్వస 
ఖులతోనున్న కామాతురయగు తన పుత్రికను చూచి, “అమ్మా! నీ కేమి 
కావలయును? నీకు (ప్రియమైన వస్తువేది?” అని (పీతితో నడిగెను. 


17. పద్మావతి తన కోరికను తల్లి కెరింగించుట 


పద్మావతి యిట్లు పలికెను. లోకముల కెల్లను నేత్రానందకరుడును, 
సత్పురుషులకు మనఃప్రీయుడును, ఎవరిని (బ్రహ్మాదులు కూడ చూడ 
గోరుచుందురో, ఎవడు సర్వగతుడో, ఎవడు దేవతలకు కూడ దైవతమో, 


తం థ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఎవడు భక్తులకు ప్రాప్యుడో, అట్టి విష్ణుమూర్తిని (పేమించుచున్నాను. అత 
నియందు నా మనస్సు లగ్నమైయున్నది. తదితరులను నేను కాంక్షింపను. 
శ్యామదేహుడగు నా విష్ణువునే స్మరించుచున్నాను. ఆ హరినామములనే 
యుచ్చరించుచున్నాను. అతని వల్లనే నేను జీవించుచున్నాను. అతనితో 
యోగమును కలిగింపుము” అని సలికి నంతనే “విష్ణు వీమెయందు 
'ప్రీతికలవా డెట్టగునని ధరణీదేవి యాలోచింపదొడంగెను. _ ఇంతలో 
నగస్త్యలింగమున కభిషేకము చేయుటకు పోయిన విప్రులును, పద్మావతి 
సభఖులును వకుళమాలికను వెంటబెట్టుకొని వచ్చిరి. విప్రులకు దక్షిణల 
నిచ్చి పూజించి, వారి వాంఛితార్ధ సిద్ధికై వారిచే పద్మావతికి నాశీస్సులను 
జేయించి సాగనం పెను. (వరాహ వు, రావ అధ్యా 


18. వకుళమాలిక ధరణీదేవికి 
శ్రీనివాసుని వృత్తాంతమును జెప్పుట 


విప్రులు వెడలినపైని ధరణీదేవి వకుళమాలికను చూచి “ఈమె 
యెవ్వరు? మీతో నెచ్చట కలసినది? ఇచ్చట కెందులకు వచ్చినది” అని 
పద్మావతి సఖుల నడిగెను. , అప్పుడు నా రిట్లు ప్రత్యుత్తర మిచ్చిరి, 
“ఈమె నీ వద్దకు కార్యార్థము వచ్చినది. దేవాలయమున శివసన్నిధిని మాతో 
కలిసినది, మేమడుగగా మిమ్ముచూచుటకు వచ్చితినని చెప్పినది. మీరు 
నాకు రాజగ్భృహమున రాణి దర్శనము చేయించగలరా? యని యడిగినది. 
“మేము ధరణీదేవి దాసీలము. మాతో వచ్చితివేని మేము మీకు ధరణీ 
దేని దర్శనము చేయించెదమని చెప్పితిమి. మాతో వచ్చినది. కార్యమేదో 
నీవే యడిగి కనుగొనుము. అది విని ధరణీదేవి వకుళమాలిక నిట్లడిగెను. 
“అమ్మా! నీ వెచ్చటినుండి వచ్చితివి నా వల్ల నీ కేమి కావలయునో 
చెప్పము. తప్పక నీ కోరికను నెరవేర్చెదను.” ధరణీదేవికి వకుళమాలిక 
యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “నేను వేంకటాద్రినుండి వచ్చితిని నా 
"పేరు వకుళమాలిక యందురు. మా స్వామి నారాయణుడు వేంకటాద్రి 
యందున్నాడు. ఒకానొకప్పుడు మా స్వామి హయారూఢుడై మృగయార్థము 
వేంకటాద్రి సమీపమున - పోవుచుండగా నొక యుద్యానవనమున పుష్పముల: 


ద్వితీయాశ్యానము 4 
నేరుచున్న కన్నియలను చూచెను. వారి నడుమ నతి మనోహరురాలును, 
'హేమవర్డురాలును, లక్షీ శ్రసమాన సౌందర్యవతియు నగు నొక తన్విని 
చూచి, యీమె యెవరని వారి నడుగగా, వారు, “ఈమె యాకాశరాజు 
కుమార్తె” యని. చెప్పిరి. అది విని మా స్వామి దిగ్గున హయము నెక్కి 
వేగముగా నింటికి వచ్చెను. వచ్చి నన్ను పిలిచియి ట్టాజ్ఞాపించెను. 
“ఓ వకుళమాలికా! ఆకాశరాజ ప్పురమునకేగి యతని రాణియగు ధరణీ 
దేవిని దర్శించి కుశలప్రశ్నయైన తరువాత నామె కన్నియను నాకొరకు 
వరింపుము. ఇట్లు మా స్వామి నన్నాజ్ఞాపించగా నేను నీ వద్ద కరుదెం 
చితిని. నీవు మహారాజుతోను, కుమార్తెతోను సమాలోచించి సమాధానము 
చెప్పుము.” 

19. శ్రీనివాసునకును పద్మావతికిని 
వివాహము నిశ్చయింపబడుట 

వెంటనే ధరణీదేవిి యాకాశరాజును, పద్మావతిని బిలిపించి వకు 
ఛావళిమాటలను చెప్పెను. ఆకాశరాజు చాల సంతోషించి యిట్లనియె. 
“కన్య యయోనిజ, దివ్యయును; వరించువాడు వేంకటాద్రినివాసి యగు 
దేవదేవుడు, ఇన్ని దినములకు నా మనోరథము పూర్ణమైనది” అని పలికి 
యాకాశరాజు బృహస్పతిని బిలువనంపి యాయన వచ్చినవెంటనే “పద్మావ 
తిని శ్రీనివాసునకిచ్చి వివాహముచేయ నిశ్చయించితిని, తాము ముహూ 
ర్రమును నిర్ణయింపవలెను. కన్య _జన్మనక్ష్మృతము మృగశీర శ్రీనివాసుని 
జన్మనక్షత్రము శ్రవణము" అని నుడివెను. అది విని బృహస్పతి ఉత్తరఫల్లునీ 
నక్షత్ర మిద్దరకును శుభముగా నున్నది. వైశాఖ నూసమున _ఉత్తరఫల్లునీ 
నక్షత్రమున వివాహము చేయబడుగాక" అని పలికెను. అప్పుడాకాశరాజు 
వకుళావళితో నిట్లు పలికెను. “అమ్మా! నీవు దేవాలయమునకు మరలుము. 
వైశాఖమాసమున, ఉత్తరఫల్లునీ నక్షత్ర దినమున వివాహము జరుగగలదు. 
వివాహప్రయత్నముల నన్నిటిని చేసికొని మీరు రావచ్చునని పలికి, పద్మా 
వతీదేవి 'ప్రేయకరుడగు శుకుని దూతగా వకుళావళితో పంపెను. ఇంద్రాది 
దేవతల నాహ్వానించుటకు వాయువును, పురాలంకారము నిర్వర్తించుటకు 
విశ్వకర్మను నియోగించెను. 


తడ థ్రీ వేంకటాచల మాహాత్మ్యము న 


వకుళావళి శుకునితో గూడ శ్రీనివాసుని యాలయమున కేగి, 'శ్రీ'తో 
గూడ రత్నపీఠమందు. వేంచేసియున్న శ్రీనివాసుని సమీపించి, “నేను 
వెళ్ళినకార్యము సఫలమైనది. మంగళవార్తను శుకుడు విన్నవించగలడు” 
అని పలికెను. అప్పుడు శుకుడు నమస్కరించి యిట్లు పలికిను. “భూమి 
సుత యగు పద్మావతి యిట్లు మనవిచేయు చున్నది. నే నెప్పుడును నీ 
నామములనే _ చెప్పుచుండు దానను. నీ రూపమునే స్మరించు దానను. 
నీ చిహ్నములనే ధరించెదను. నీ భక్తుల నర్చించు దానను. ఇది 
యంతయు నా తండ్రిగారి యనుమతిని నేను చేయుచుందును. నా 
యందు దయయుంచి సరిగ్రహించి నన్నంగీకరింపుము.” ('ప్రియకరమగు 
శుకుని మాటలను విని శ్రీహరి యిట్టు ప్రత్యుత్తరమిచ్చెను. “నిన్ను 
పరిణయమాడుటకు చాల సంతోషము. దేవతలతో కూడ నేను వచ్చెదను. 
నీవు పోయి పద్మావతి కీ వృత్తాంతమును తెలుపుము” అని సలికి తన 
వనమాలికను పద్మావతికొరకు శుకునిచేతికిచ్చి పంపెను. శుకు డా మాలి 
కను పద్మావతికిచ్చి, శ్రీనివాసుని వర్తమానమును చెప్పెను. పద్మావతి యా 
మాలికను గ్రహించి శిరస్యాగహించి యలంకరించుకొని దేవాగమనమును 
'నిరీక్షించుచుండెను. ఆకాశరాజు చంద్రుని బిలిపించి- ' వివాహార్థము విష్ణు 
నైవేద్యయోగ్యమైన పరమాన్నాద్యులన్న సిద్ధము చేయుమన్ని కోరెను. ఇట్టు 
వివాహమున కన్ని సన్నాహమ్లులన్లు జేసి 'యలంకృతయగ్ను కన్యతో గ్రూడ 

ధరణీస హితుడైై యాకాశరాజు దేవాగమునమును నిరీక్షించుచుండెను. 
(చరాహ వు. 7వ అధ్వా/ 


20. శ్రీనివాసుడలంకృతుడై నివాహనిమిత్తము 
దేవతలతోగూడ వియద్రాజపురమున కరుగుట 
దేవాధిదేవుడైన శ్రీనివాసుడు లక్ష్మిని పిలిచి వివాహ నేపథ్యార్థము 
నీ సఖుల నాజ్ఞాపీంపుమని కోరెను. లక్ష్మిదేవిచే నాజ్ఞాపింపబడిన యామె 
సఖులు శ్రీనివాసుని నలంకరించుటకు మొదలిడిరి. సువర్హఘటములతో 
దిగ్గజముల మీద తేబడిన వియద్గంగా తీర్థముతో లక్ష్మి యతనికి యభ్యం 
గి లి ఠా ల 
గనస్నాన మాచరించెను.. కేశములను సుగంధ ధూపముచే నారబెట్టెను. 


ద్వితీయాశ్వానము డర్‌ 
శరీరమును సుగంధముతో లేపనము చేసెను. పీతాంబరము కట్టించెను. 
ముకుటాది సమస్తాభరణములతో నలంకరించెను. ఇంద్రాణి ఛత్రమును 
ధరించెను. సరస్వతీగౌరులు చామరములు వేసిరి. జయ విజయులు 
వ్యంజనముల ధరించిరి. లక్షీ శ్రసమేతుడై గరుడు నధిష్టించి, బ్రహ్మేశ, వజ్ర, 
వరుణ, యమ, యక్షేశులచే సేవింపబడుచున్నవాడై సనకాది యోగుల 
చేతను, వసిష్టాది మునులచేతను ననుసరింపబడినవాడై స్వామి యాకా 
శరాజు పురమగు నారాయణపురమునకు వెడలెను. గంధర్వులు పాడ 
నారంభించిరి. అప్సరస లాడ నారంభించిరి. దేవదుందుభులు (మోగినవి. 
ఇట్లు దేవదేవుడు దేవగణములతోను, విష్వక్సేనాది పార్షదులతోను, వకుళా 
దేవ్యాది సభఖులతోను గూడినవాడ్రై యలంకృతమగు నాకాశరాజు నగరమును 
ప్రవేశించెను. 


21. పద్మావతీ పరిణయము 

శ్రీనివాసుడు విజయము చేయుచున్నాడని విని యాకాశరాజు, పద్మా 
వతిని నైరావతముపై నెక్కించి, పుర ప్రదక్షిణము చేయించి, గోపురద్వార 
మువ నిలిపి, బంధుమిత్రులతో గూడి నిరీక్షించుచుండెను. శ్రీనివాసుడు 
వేంచేయగా నాకొశరాజు వధూవరులను దగ్గరచేర్చెను. అప్పుడు శ్రీనివాసుడు 
తన కంఠముందుండిన వనమాలను తీసి షద్మావతి కంఠమ్లున నుంచెను. 
పద్మావతిగూడ తన కంఠమందృుండిన మళ్లికామాలను శ్రీనివాసుని కంఠ 
మందు సమర్పించెను. ఇట్లు మూడు పర్యాయములు మాలా వినిమయము 
జరిగిన పిదప వారు వాహనములను దిగి యొక్క క్షణ మక్కడ పీఠము 
నలంకరించి, తదుపరి వివాహ వేదికవద్ద కేగిరి. అచ్చట బ్రహ్మదే 
వుడు వారిరువురకును నంకురార్పణాదిగా మాంగల్యసూత్రబంధయుక్త లొజ 
హోమాంతముగల వైవాహిక క్రియలను యథోక్తముగా జరిపించెను. చతుర్ధ _ 
దివసమున వివాహకర్మనంతను సమాప్తిగావించి, వియద్రాజును అనుమతింప 
జేస్కి చతుర్ముఖుడు హరిని గరుడుని మీద నధిష్టింపజేసి దివ్యదుం 
దుభి ఘోషములతో గూడ వృషభాద్రికి బనిచి తాను దేవతలతోగూడ 
పయన మయ్యెను. వియద్రాజు పద్మావతీదేవికి ననేక సువర్ణపాత్రములను, 


46 ఛ్రీవేంకటాచల మాహాత్మ్యము 


పయోఘట సహస్రములను, దివ్యఫలములను, శర్కరాపూరితఘటములను, 
సువర్థమణియుక్తాంబరములను, దాస దాసీసహస్రములను, గోశతములను, 
అనేకవర్ణ హయ సహస్రములను, గజశతములను, నృత్తగీతవిచక్షణాంతఃపు 
రచర సహస్రములను, ప్రాభృతముగా నిచ్చెను. 
దీని నంతను జూచి శ్రీనివాసుడు సంతసించి శ్వశురుడగు నాకాశ 
రాజునుజూచి “నీకు వరమిచ్చెదను. ఏమి కావలయునో కోరుకొనుము” 
అని యానతిచ్చెను. అప్పు డాకొశరా జిట్టు పలికెను. “ఈ ప్రకారముగా 
నెడతెగని నీ సేవ నాకు ప్రాప్తించుగాకు నా మనస్సు నీ పాదకమలము 
అయం దుండుగాకు నీ యందు నా కెల్లప్పుడు భక్తియుండుగాక” “అట్లీ 
యగుగాక * యని వరమిచ్చి, యాకాశరాజును, బ్రహ్మాది దేవతలను తమ 
తమ స్టానములకు పోవుట కనుజ్ఞ నిచ్చెను. పిదప తాను లక్షీ ఖ్‌ పద్మావ 
తులతో గూడి పూర్వమువలె విహరించు స్వామి పుష్కరిణీ తీర్ధమందున్న 
దివ్యులయమున నర్చింపబడుచు నుండెను. 
(చరాహవురాణము 8-వ అధ్యాయమ్ము] 


22. కలియుగమున శ్రీనివాసుని దర్శించినవారి వృత్తాంతము 

శ్యామాకవన పాలకుడగు వసు వను నిషాదు డొకడు వేంకటాద్రి 
యందు నివసించుచుండెను. అతడు పురుషోత్తముని యందు విశేషభక్తి 
కలవాడై యుండెను, అతదు ప్రతి దినమును శ్యామాక తండులములను 
పచనము చేసి తేనెలోగలిసి దేవదేవృనికి భక్తితో నివేదనచేయుచుండెను. 
అతనికి చిత్రవతి యను భార్యయందు వీరుడను నామముకలవా డుత్తము 
సుతు డొకడు జన్మించెను. ఒకనాడు తన పుత్రుని శ్యామాక ధాన్యమును 
జూచుచుండుమని చెప్పి భార్యాసమేతుడై వసువు తేనెను గొనితెచ్చుట కడ 
వికి పోయెను. అతడు తిరిగి వచ్చులోపల వీరుడు, శ్యామాకము నగ్నియందు 
సక్వముచేసి వృక్షమూలమందుంచి శ్రియఃపతికి నివేదించి యారగించెను. 
వసువు మధువును దెచ్చి చూడగా శ్యామాకము వీరునిచే భక్షింపబడినట్లు 
తెలియవచ్చెను. వసువు తన కుమారుడు చేసిన యపచారమునకు కోప 
మును పట్టలేక ఖడ్గమును దీస్కి తన కుమారుని నరకబోయెను. ఆ 


ద్వితీయాశ్యానము త్త 
వృక్షమూలమున థీ మహావిష్ణువు ప్రత్యక్షమై యా ఖడ్గమును పట్టుకొనెను. 
వసువు తిరిగిచూడగా వృక్షముచాటున శంఖ చక్ర గదాపాణి యగు విష్ణువు 
కనబడెను. వసువు వెంటనే ఖడ్గమును వదలి నమస్కరించి, “స్వామీ! ఏమి 
యిది” అని యడిగెను. అప్పుడు శ్రీనివాసు డిట్టానతిచ్చెను. “వినుము. 
నీ పుత్రుడు నా యందు విశేషభక్తికలవాడు. నీ కంటె నతడు నాకు 
('ప్రియతముడు. అందుచే బ్రత్యక్ష మైతిని. ఆతని విషయమై నే నెల్లయెడల 
నుందును. నీ విషయమున నేను నా పుష్కరిణీతీరముననే యుందును" 
అని సలికీ యంత్త్తితు డయ్యెను. 
బాల్యమునుండియు విష్ణుభక్తి సమన్వితుడగు రంగదాసు డను నతడు 
పాండ్యదేశమునుండి నారాయణప్పురికి వచ్చెను. అచ్చట వేంకటాద్రియందు 
స్వయంభువగు శ్రీనివాసుడు కలడని విని యతనిని సేవించుటకు పయన 
మయ్యెను. సువర్ధముఖిని దాటి పద్మసరస్సును బొంది, యా పుణ్యసరస్సు 
నందు స్నానముచేసి, తత్తీరవాసులగు రామకృష్ణులను సేవించి, క్రమముగా 
శేషాద్రిని సమీపించెను. అచ్చట పాపనాశకమగు చక్రతీర్ధమునందు స్నాన 
ముచేసి వేంకటాద్రి నెక్కెను. కొండపైని భక్తితో స్వామిపుష్కరిణిలో 
స్నానముచేసి, దాని తీరమున తరుమూలమున పూజింపబడుచున్న 
దేవదేవునికి నమస్కరించెను. అంత శ్రీనివాసుడు శ్రీ భూదేవులతో 
గూడినవాడై శంఖ చక్ర గదాశార్‌బ్లములచే సేవింపబడుచు. గరుడుని 
ఛాయను ప్రత్యక్షమయ్యెను. రంగదాసు డాశ్చర్యచకితమానసుడై, విష్ణువునకు 
సాష్టాంగ దండప్రణామము లాచరించెను. శ్రీనివాసునికి నారామమును 
నిర్మించి, పుష్పసమర్పణ క్రైంకర్యమును జేయ నుద్దేశించి, పరిసర వన 
భాగమును ఛేదించి, శిలా (ప్రాకారమును నిర్మించి పుష్పారామము 
నేర్పాటుచేపెను.. అందొక కూపమును నిర్మించి యా జలముచే 
చెట్లను తడుపుచు వృక్షములను పెంచెను. పుష్పముల నేరి స్వయముగా 
విచ్శిత్రములగు దొమములను గ్రుచ్చి, దేవదేవునకు సమర్పించుచుండెను. 
ఒక దినమున _గంధర్వరాజు గంధర్వకన్యకలతో వచ్చి యా పుష్పవనము 
లోని -సరస్సులో జలక్రీడ నాడుచుండెను. పుష్పమాలలను దెచ్చుచున్న 
రంగదాసుడు; జలక్రీడ లాడుచున్న గంధర్వుని జూచి మోహించి, పుష్ప 


శర శ్రీవేంకటాచల మాహాత్మ్యము 


కైంకర్యమును మరచి, యచ్చటనే యుండిపోయెను. జలకశ్రీడానంతరము 
గంధర్వుడు స్త్రీలతో గూడ విమానము మీద నాకాశమార్గమున పోగా రంగ 
దాసుడు తెలివి తెచ్చుకొని యా సరస్సున స్నానము చేసి పుష్పములను 
స్వామికి సమర్పించుటకు విమానమున కరుదెంచెను. పూజాసమయ మతి 
'క్రమించుటచే పూజారి, యెందుల కాలస్యముగా దెచ్చితివని ప్రశ్నించెను. 
రంగదాసుడు ప్రత్యుత్తర మీయలేక లజ్ఞావనతశిరస్కుడై నిలచియుండెను. 
అప్పుదు భగవంతుడు ప్రత్యక్షమై యిట్లు పలికెను. “ఓ దాసా! ఎందులకు 
లజ్జపడుచున్నావు. నేనే నిన్ను పరీక్షింపనెంచి మోహింపజేసితిని. నీవింకను 
కామమును జయించినవాడవు కాలేదు. నీవు కూడ గంధర్వరాజు వలె నీ 
భూమి యందు రాజగుదువు. అప్పుడు సమస్తభోగముల ననుభవించి నా 
యందు భక్తికలవాడవై నాకు విమానమును, ప్రొకారమును కట్టించగలవు. 
అప్పుడు నీకు ముక్తిని ప్రసాదించెదను. నీ శరీరపాతము వరకును నిచ్చటనే 
నా సేవ చేయుచుండుము. సకాములగు నాభక్తుల కిస్లే ముక్తి లభించగ 
అదు" అని పలికీ యంతర్జానమును బొందెను. రంగదాసు డొారామమును 
బెంచి యొక్క శతాబ్దము దేవదేవునిసేవ జేసి స్వర్గస్థుడయ్యెను. 
చంద్రవంశమున సువీరుండను రాజునకు నందినీదేవియందు తొండ 
మానుడను పుత్రుడు జన్మించెను. అతనికి వైదవయేటనే విష్ణుభక్తి 
యుదయించెను. _ శౌర్యవీర్య సౌశీల్యాది గుణసంపన్నుడై యుండెను. 
పాండ్యరాజు తనయ యగు పద్మావతీదేవిని సరిణయమాడెను. అతడు 
కన్యాశతముతో నారాయణపురమున స్వర్గమున దేవేంద్రుని వలె సుఖముల 
ననుభవించు చుండెను. ఒకానొక దినమున తొండమానరాజు తండ్రిగారి 
యనుజ్ఞను పొంది మృగయార్థము, వేంకటాద్రి సమీపమున నున్న 
యరణ్యమునకు జనెను. అచ్చట పరివారముతో గూడ పాదచారిగ 
బోవుచుండగా నొక మదపుకేనుగు కానంబడెను. అతడు పట్టుకొను 
నుద్దేశముతో దానిని వెంబడించెను. అట్లతడు సువరముఖిని దాటి శుకమహ 
ర్లిని గని నమస్కరించి, వనమునుండి, వనాంతరమునకు బోవుచుండెను. 
దారిలో వల్మీకాకారముగా నున్న రేణుకాదేవిని గనెను. ఆమె త్రిదశులచే 
గూడ బూజింపబడుచుండిను. ఆమెకు నమస్కరించి చొండనమూనుడు 


ద్వితీయాశ్యానము త్రి 
పశ్చిమాభిముఖముగా వెళ్ళుచుండెను. ఇంతలో నొక పంచవశుక మతని 
కంటబడెను. దానిని పట్టుకొనవలెనను నుద్దేశముతో దానిని వెంబడించ 
నారంభించెను. అది '“శ్రీనివాసో యని యరచుచు వేంకటాద్రి పైకి 
బోయెను. ఆ రాజుకూడ దాని ననుపరించి వేంకటాద్రిపై కెక్కెను గాని 
చిలుకను గనలేదు. గిరిపైని శ్యామాక వనపాలుని గని, “ఒక పంచవర్హశుక 
మీ వైపునకు వచ్చినది. నీవు చూచితివా” అని యడిగెను. వనచరు 
డిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. “ఆ పంచవర్థశుకము శ్రీనివాసునికి చాల 
'ప్రీయమైనది. ఎల్లప్పుడతని పార్వమున నుండును. శ్రీ భూదేవులు 
దానిని పెంచుచున్నారు.. దానిని పట్టుట కెవరికిని సాధ్యము కాదు. 
పగలంతయు నీ వనమున స్వేచ్చగా తిరిగి, రాత్రలయందు శ్రీనివాసుని 
సన్నిధియందుండును. నేను శ్రీనివాసుని నారాధించుటకు బోవుచున్నాను. 
నేను తిరిగివచ్చువరకు నా పుత్రునితో నిచ్చట విశ్రమింపుముగ. అప్పుడు 
శొండమానుడు, “దేవదేవుని దర్శించుటకు నేనుగూడ నీతో వచ్చెదను. 
నాకు శ్రీనివాసుని దర్శింపజేయుముగ అని ప్రార్ధించెను. వనచరుడప్లే 
కానిమ్మని మధుమిశ్రితమగు శ్యామాకొన్నమును గైకొని రాజుతో గూడ 
స్వామిపుష్కురిణికరిగి, యందు స్నానమాచరించి, తత్సమీపముననున్న శ్రీవ 
క్షమూలమున దేవేశుని రాజునకు దర్శింపజేసెను. రాజు స్వామిని దర్శించి, 
విస్మయోత్ఫుల్లలోచనుడై, యానందపరవశు డయ్యెను. నిషాదుడు మధుమి 
శ్రిత శ్యామాకాన్నమును స్వామికి నివేదించి, సగము రాజునకిచ్చి, మిగిలిన 
దానిని తొను భుజించెను. తరువాత రాజు నిషాదునితో గూడ శ్యామాకన 
నమునకు వచ్చి యతనియింట యొకరాత్రి యుండి, మరునాడుదయమున 
తన సైన్యముతో గూడ స్వపురమున కేగెను. తిరిగి దేవీవనమునకేగి, వైత్ర 
శుద్ధ నవమినాడు రేణుకాదేవిని పూజించెను. హవిస్సును, సరమాన్నమును 
నివేదనచేపి, పశూపహారముతోగూడ _ సురాఘటశతమును సమర్పించెను. 
దేవి ప్రీతిని జెందినదైై యావేశరూపమున బ్రత్యక్షమై, రాజునకు వరము 
నొసంగెను. “ఓ రాజా! వినుము. నీ రాజ్యము నిహతకంటకముగా 
నుండును. నీ పేరుతో నిచ్చట నీ రాజధాని విలసిల్లగలదు. నా సమీపమున 
నీవు చిరకాలము. రాజ్యమును పాలించుచుందువు. దేవదేవుని ప్రసాదము 
కూడ నీకు లభించును” అని వరముల నిచ్చి యంత్తర్లితయయ్యెను. 


50 ఛ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
23. పద్మసరోవర మాహాత్మ్యము 

పై రీతిని వరమును బొందిన రాజు, శుకమునికి నమస్కరించి పద్మ 
సరోవర మాహాత్మ్యమును వర్ణింపుమని ప్రార్థించెను. శుకముని యిట్లు 
వర్ణించెను. పూర్వము దుర్వాసమహాముని శాపముచే విష్ణుమూర్తితో గూడ 
స్వర్గమును వీడి యీ పద్మసరోవరమునకు వచ్చి యయుత దివ్యవత్సర 
ములు తపస్సు నాచరించెను. అప్పుడింద్రాదులగు దేవతలు అదృశ్యుడైన 
విష్ణువును, శ్రీని వెదక నారంభించిరి. వెదకి వెదకి చివరకు సద్మసరోవర 
మున నొక సువరకమలమున పుండరీకాక్టనితో గూడ నున్న శ్రీని గనిరి. 
చూచి ప్రణానముములాచరించి లోకమాతను స్తోత్రము చేసిరి. వారి స్తుతికి 
సంతసించినదై రమ యిట్లు పలికెను. “మీ శత్రువులను సంహరించి మీరు 
మీ స్థానముల శేగుదురుగొక! ఇదే ప్రకారముగా _స్వస్థానమునుండి చ్యుతు 
లైన 'సునుజులు నన్ను స్తుతించినచో వారుగూడ స్వస్థానములను దిరిగి 
బొందెదరు. ఈ స్తోత్రముతో నెవరు నన్ను బిల్వపత్రములతో బూజించెదరో 
వారు _ ధర్మార్టకామమోక్షములను - బొందుదురు. నన్ను స్తుతించుచు నీ 
పద్మసరస్ఫునందు స్నానము చేయు దేవతలు కాని, నరులు కాని, య్రైశ్వర్య 
మును, దీర్ణాయువును, విద్యను, సత్పుత్రులను బొంది, సమస్త భోగముల 
ననుభవించి తుదకు మోక్షమును బొందుదురు.. ఇట్లు వరములనిచ్చి 
శ్రీదేవి విష్ణువుతో గూడ వైకుంఠమున కేగెను. 

(వరాహపురాణము. 9-వ అధ్యాయము 

అంత శ్రీ శుకముని తొండమానునితో నిట్టనియెను, “ఈ పద్మసరస్సు 
సర్వ పాపప్రణాశనము. శ్రీర్తనముచేతను, స్మరణము చేతను, స్నానము 
చేతను నది భువియందు లక్ష్మీప్రద మగుచున్నది. అందు స్నానముచేసి 
నీ జనకునియొద్ద 'కేగుము.” తొండమాను డట్లచేసి స్వపురమున కేగెను. 
వెంటనే తండ్రి యతనిని యౌవరాజ్యాభిషిక్తుని జేసి యతని వీర్య శౌర్య 
సామర్థ్య సౌశీల్య రంజకత్వములను గని సంతసించి, స్వపదమున స్టా స్తాపించి 
యభిషేక్తునిజేసి పత్నితో గూడ వనమునకేగెను. 

తొండమాను డిట్లు రాజ్యమును పొంది దాని నేలుచుండగా నిషాదుడగు 
వసువృని వనమున _ దేవదేవుడు వర్తాహరూపము నెత్తి ప్రతిదినమును ప 
శ్యామాకములను భక్షించి పోవుచుండెను. 1పతి దినమును వరాహపీదము . 


ద్వితీయాశ్యానము ర్‌ 


లతనిః ౧ఎఐదామ్హండేను. కాని వరాహము కనబడకుండెను. వరాహమును 
గనిపెట్టు నుద్దేశముతో నతడొక దినమున ధనుర్ధరుడైై, మేలుకొనియుం 
డెను. శ్యామాకవన మధ్యమున దిరుగుచున్న చంద్రకోటి సమప్రభమగు 
శ్వేతవరాహ మతనికి కనబడెను. అంత వసువు సింహనాదము చేసెను, 
ఆ నాదమును విని వరాహము వనమునుండి నిర్గమించెను. నిషాదుడు 
దానిని వెంబడించి వెళ్ళెను. రాత్రియంతయును పరుగిడి, తెల్లవారుజామున 
నా వరాహమొక వల్మీకమున టబవేశించెను. ఆ నిషాదుడు కోపముతో 
నా వల్మీకమును (తవ్వనారంభించెను. ధరావరాహము ప్రత్యక్షమయ్యెను 
కాని, నిషాదుడు మూర్చిల్లి ధరను పడెను. అతని పుత్రుడు వరాహమూర్తిని 
స్తోత్రము చేసెను. శ్రీహరి ప్రీతుడై తండ్రి నావేశించి యిట్లుపలికెను. 
"నేను వరాహ రూపమున నిచ్చట నిత్యమును వసించుచున్నాను.. నీవు 
రాజుతో జెప్పి నన్నిచ్చట ప్రతిష్ట చేయించి పూజింపుము. వల్మీకమును 
కృష్ణగోక్షీరముచే కడిగినచో శిలారూపమున నే నుద్భవించెదను. ప్రతిష్పచే 
యించి, తొండమానుడు నన్ను వివిధ భోగములతో పూజించుగాకో అని 
పలికి, దేవదేవుడు నిషాదుని వదలెను. అతడు స్వస్థుడయ్యెను._ స్వస్టు 
డైన తండ్రికి, నిషాదుడు సమస్తవృత్తాంతమును నెరింగించెను. నిషాదుడు 
ఆశ్చర్యచకితమానసుడై ఈ వృత్తాంతమును తొండమానునకు నెరింగించుట 
కేగెను. 

తొండమానుడు వసువును చూడగానే యతనిని సత్కరించి, వచ్చిన 
కార్యమేమని యడిగెను. నిషాదుడు, తాను శ్యామాక వనమున చూచిన 
వరాహవృత్తాంతము నంతయు వర్ణించి, దేవదేవుని యాజ్ఞను దెలియజే 
సెను. అది విని తొండమాను డాశ్చర్యముతోను, (పీతితోను, కూడుకొ 
నినవాడై వేంకటాద్రికి వెళ్ళ నిశ్చయించి, మంత్రులకు యాత్ర నాజ్ఞాపించి, 
గోపకులను, కపిలగోవుల నన్నిటిని వేంకటాద్దికి గొనిపోవ నాజ్ఞాసించెను. 
మరుదినము ప్రయాణమును నిశ్చయించి, యంతఃపురమున కేగెను. ఈ 
వృత్తాంతము నంతను దేవులకు చెప్పి నిద్రించెను. స్వస్నమున శ్రీనివాసుడు 
ప్రత్యక్షమై, యొక బిలమార్గమును చూపించెను. పురమునుండి బిలమా 
ర్ల్షము వరకును పల్లవులను సృజించియుంచెను. తెల్లవారగనే లేచి రాజు 


ర్‌2 శ్రీవేంకటాచల మాహాత్మ్యము 


తన స్వష్టవృత్తాంతమును మండత్రులకును, ప్రజలకును నెరిరగించెను. తన 
ద్వారమున నొక పల్లవునిగూడ గనెను. శుభముహూర్తమున తొండమా 
నుడు హయారూడఢడుడై బయలువెడలెను. పల్లవులనుచూచి, వారి వెంబడి 
" బిలమార్గమునకు వచ్చెను. బిలమును చూచి యచ్చెరువంది, యచ్చట నా 
బిలము తన యంత;ఃపురమున నుండునట్లొక పట్టణమును సప్రాకారముగా 
నిర్మించెను. అచ్చట వసించుచు, పృథివినంతను య్‌ యేలుచుండెను. 

దేవదేవుని యాజ్ఞానుసారముగా నాయనను శ్రీ రముతో స్నానముచేయించి 
ప్రాకార నిర్మాణమునకు _ పూను కొనెను. అప్పుడు శ్రీనివాసు డతని 
నిట్లాజ్ఞాసించెను.. “ఈ తింత్రిణీ వృక్షము, ఈ _ చంపకవృక్షము తప్ప, 

మిగిలిన వృక్షములను. ఛేదింపుము.. వీనిని రక్షింపుము. ఈ తింత్రిణీ 

వృక్షము నా స్థానము. ఆ చంపకవృక్షము లే స్ష్మీస్థానము. ఆ రెండు 

నందరిచేతను నమ్‌స్యార్యములు. నాకు. ద్వార గోపురములతో గూడిన 

ప్రాకారము మాత్రము నీవు నిర్మింపుము. విమానమును_ నీ వంశ్యుడగు 

నారాయణుడు నిర్మింపగలడు. అతడు గూడ నా భక్తుడగును. అతడు 

విమానమును నిర్మించి, దానిని స్వర్ణముతో నలంకరించును.” ఆ యాజ్ఞను 
శిరసా వహించి, తొండమానుడు ప్రాకారముమాత్రము. నిర్మించి, దేవ 

దేవుని ప్రతిష్ట చేయించి, నిత్యమును _బిలమార్గమునపోయి. యర్చించుచు, 

ధర్మయుక్తముగా రాజ్యమును పాలించుచుండెను. 

ఆ కాలమున వీరశర్మయను దాక్షిణాత్య ద్విజోత్తముడు తన భార్య 

యగు లక్షి క్ష్రిలో గూడ గంగాస్నానమునకు బయలువెడలెను. మార్గమధ్యమున 

బ్రాహ్మణి గర్భవతియై ప్రయాణము చేయజాలకపోయెను. అప్పుడు వీరశర్మ, 

తొండమానురాజును జూడగోరి, ? రాజద్వారమునకు వచ్చెను. .ద్వారపాలకు 

నిచే విజ్ఞాసింపబడిన రాజు విప్రుని రప్పించి పూజించి, యాగమనకార్యము 

నడిగెను. ఆ విపు డిట్లు పలికెను. “నేను వీరశర్మయను సామవేద 

- బ్రాహ్మణుడను. భార్యాసమేతముగా గంగాస్నానము చేయు నిమిత్త మాదర 

ముతో బయలుదేరితిని. మార్గమునందు నా భార్యయగు నీ లక్షి క్షీ గర్భవతి 

యయ్యెను. ప్రయాణము చేయజాలని యీమెను నీ భవనమున వీడి, 

వ్రతమును నిర్వర్తించు తలంపుతో నీ కడకేతెంచితిని. ఈమెకు భోజనాది 


ద్వితియాశ్వానము 58 
కములను కల్పించి, నేను వచ్చువరకు నీమెను పోషింపగోరెదను. రాజట్ల 
కానిమ్మని యామెకు షణ్మాస పర్యంతము సరిపడు తండులాదుల నియ్య 
నాజ్ఞాసించి, యామెను తన యంతప్పురమున నుండ నియమించెను. 
అమెను విడిచి, బ్రాహ్మణుడు గంగాస్నానమునకు పోయెను. కాశీప్రయాగాది 
పుణ్య క్షేత్రములలో స్నానము నాచరించి, గయకుబోయి పితృశ్రాద్ధమును 
జేసి అయోధ్యా బదరికాశమాది పుణ్య క్షేతములను దర్శించి రెండు సంవ 
త్సరములు గతించిన పిదప స్వదేశమునకు మరలెను. చైత్రశుద్ధెకాదశినాడు 
రాజును గని, రాజుకు గంగాజలమును సమర్పించి, బ్రాహ్మణి కుశల మడి 
గెను. రాజు మరచిన బ్రాహ్మణి విషయమును జ్ఞప్తికితెచ్చుకొని యతని 
నుండుమని చెప్పి, బ్రాహ్మణి విషయమును దెలిసికొనుట కంతఃపురమున 
కేగెను. అచ్చట కృశించి శుష్కించిన యామె మృతశరీరమును గనెను. 
బ్రాహ్మణునితో నీ విషయమును జెప్పక, రాజు బిలమార్గమున వరాహమూర్తిని 
నమస్కరించి శ్రీనివాసుని దర్శించుట కేగెను. అకాలమునవచ్చిన రాజు 
నుజూచి శ్ర్రీనివాసుండెందులకు వచ్చితివని యడిగెను. రాజు భయముతో 
బ్రాహ్మణీవృత్తాంతము నెరిగించెను. అప్పుడు శ్రీనివాసు డిట్లు పలికెను. 
“రాజా! భయపడకుము. ఆమెను సల్లకినధిషింపజేసి నీ యంతఈప్పురజ 
నులతో గూడ తీసుకొనిపోయి నా యాలయమునకు బూర్వదిగ్భాగమున 
నున్న అస్థి సరోవరమున ద్వాదశి నాడు స్నానము చేయింపుము. ఆమె 
సజీవురారై బ్రాహ్మణునితో గలిసికొనగలదు. నీవు శీఘ్రముగా పోయి 
యట్టాచరింపుము.” . రాజట్ట్లు చేయగా బ్రాహ్మణి ప్రాష్తజీవయై భర్తను 
తిరిగి కలిసికొనెను. రాజు హరిని పూజించి, బ్రాహ్మణునికి ధనమునిచ్చి 
సంతోషపెట్టైను. బ్రాహ్మణుడు శ్రీనివాసుని ప్రభావమున _ కాశ్చర్యపడి, 
రాజు నాశీర్వదించి స్వపురమున కేగెను. విప్ర నిష్క్రాిమణానంతరము 
శ్రీనివాసుడు. తిరిగి రాజుతో నిట్టు పలికెను. “ప్రతిదినమును నైవేద్యానం 
తరము మధ్యాహ్నము వచ్చి, స్వర్ణపంకజములతో నర్చించిపోవుచుండుము. 
ధర్మముతో రాజ్యపాలనము చేయుచుండుము. నీవు కోరిన దంతయును 
నీకు సిద్ధించును. అకాలమున నెన్నడును నావద్దకు రాకుము.” రాజప్లే 
చేసెదనని చెప్పి, నిత్యమట్లు చేయుచుండెను. 


ర్‌4 శ్రీ వేంకటాచల మానోత్మ్యము- 


ఒక దినమున రాజు, శ్రీనివాసు నర్చించిన తులసీ పుష్పములు 
నృుణ్మయముగా నుండుట గని యాశ్చర్యమును పొంది, “మృణ్మయము 
లైన తుల సీపుష్పములతో నెవరర్చించిరి” యని _ శ్రీనివాసుని నడిగెను. 
త్రీనివాసుడిట్లు పలికెను. _ “కుర్వగ్రామమున నా భక్తుడగు కులాలు 
డొకడు కలడు. అతడు తన గృహమున నన్నర్చించుచున్నాడు. దానిని 
నేను స్వీకరించుచున్నాను.” శ్రీనివాసుని వాక్కును విని, రాజా కులాలుని 
జూడనెంచి, వాని (గ్రామమునకు పోయెను. రాజును చూచి భీముడను 
నా కులాలుడు నమస్కరించి యెదుట నిలిచెను. అప్పుడు రాజు భీము 
నిట్టడిగెను. “ఓ భీముడా! నీవు శ్రీనివాసునెట్లు పూజించుచున్నావు” 
అది విని కులాలుడు, “నాకు శ్రీనివాసుని నర్చించుట తెలియదు. కులాలు 
డర్చించుచున్నాడని మీతో నెవరనిరి అని యడిగెను. శ్ర్రీనివాసుడే నాతో 
చెప్పెనని రాజు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు పలుకులను విని, శ్రీనివాసుని 
వరమును జ్ఞప్తికి తెచ్చుకొని యిట్లు పలికెను. ఎప్పుడు నీ పూజ ప్రకాశ 
మును పొందునో, ఎప్పుడు తొండమానురాజు వచ్చి నీతో సంభాషించునో 
యప్పుడు నీకు మోక్షము కల్లునని శ్రీనివాసుడు నాకు వరమిచ్చెను.” ఇట్లు 
పలుకగా విమాన మొకటి ప్రత్యక్షమయ్యెను. కులాలుడప్పుడు ప్రత్యక్షమైన 
శ్రీనివాసునికి నమస్కరించుచు, సత్నితోగూడ దేహమును విడిచి రాజు 
చూచుచుండగా విమానమున నధిష్టీంచి, దివ్యరూపధరుడై వైకుంఠమున 
కేగెను. 

ఈ యద్భుతమును జూచి రాజు స్వ్పపురమునకు బోయి శ్రీనివాసు 
డను తన పుత్రుని రాజ్యమునం దభిషిక్తునిజేసి రాజ్యమును ధర్మయుక్షముగా 
పరిపొలించుమని యాజ్ఞాసించి తసమున _ కేగెను. అతని తపస్సు 
నకు సంతసించి శ్రీనివాసుడు శ్రీ" భూదేవులతో గూడ గరుడాధి ప్మితుడై 
ప్రత్యక్షమయ్యెను. “నీ తపస్సునకు సంతసించితిని. నీ కేమి కావలయు" 
నని రాజునడిగెను. తొండమానుడు సాంజలిట్టై గద్గదస్వరముతో నిట్లు 
ప్రార్థించెను. “జరామరణ వర్టితమగు తమ లోకమున నివాసమును 
గోరుచున్నాను. ఇదియే నా కోరిక నా క్రీ వరము నిమ్ము ప్రభూ అని 
ప్రార్థించి, సొష్ట్రాంగముగా శ్రీనివాసునికి నమస్కరించెను. అప్పుడ్డు తొండ 


ద్వాతీయాశ్యానము ర్‌ర్‌ 
మానుడు తన శరీరమును త్యజించి విమానమునెక్కి; గంధర్వులచే స్తుతిం 
పబడుచున్నవాడై విష్ణుసారూప్యమును బొంది, శోకమోహర హితమైనట్టియు, 
జరామరణవర్దితమైనట్టియు, పునరావృత్తి రహితమైనట్టియు, వైకుంఠమున 
కరిగెను. 
శ్రుణుయాద్యః పలేద్భక్త్యా కథాం పుణ్యాం పురాతనీమ్‌, 
సతు భుక్త్వాఒఖిలావ్కామా ననే విష్ణుపదం వ్రజేత్‌. 
వరాహవురాణోక్త శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
ద్వితీయాశ్వానము నంవ్లూర్థము. 


శ్రీ శ్రీనివానపరబ్రహ్మణో నమః 
శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


శృతీయాశ్యాసము 


1. మునులు సూతుని వేంకటాచలమాహాత్మ్యమును 
జెప్పుమని కోరుట 


“ఓ సూతుడా! ఇదివరలో నీవు కరిగిరి మాహాత్మ్యమును, జగన్నాథ 
మాహాత్మ్యమును జెప్పియుంటివి. ఇప్పుడు వేంకకేశ్వర 'మాహాత్మ్యమును 
విన గుతూహలముతో నున్నారము. మాకెరింగింపుము” అని మునులు 
సూతుని బ్రార్థింపగా సూతుడిట్లనియె.. “మీరు వేంకకేశమాహాత్మ్యమును 
జెప్పుమని కోరుట నాకు చాల సంతోషముగా నున్నది. పూర్వము వ్యాసుని 
వలన వినినదొనిని నేనిప్పుడు చెప్పెదను వినుడు” అని యిట్లు వేంకటాద్రి 
మాహాత్మ్యమును జెప్పదొడంగెను. 


కలియుగమున . వైకుంఠగిరిమాహాత్మ్యకీర్తనశవణములు. సర్వ దుఃఖ 
హరములు. ధనకామునకు ధనమును, ప్లుత్రకామునకు పుత్రుని, రోగా 
ర్తునికి రోగ నివారణమును, జిజ్ఞాసువునకు జ్ఞానమును నిచ్చుచున్నవి. 
పూర్వము దీనిని విని బ్రహ్మ బ్రహ్మపదమును బొందెను. నీలకంఠుడు 
నిర్విషుడై సుఖమును బొందెను. ఇంద్రుడు స్వర్గమును బొందెను. లోక 
పాలురు. దీని శ్రవణముచేతనే స్వస్థానములను బొందిరి.. ఇంత యేల 
వేంకటేశమాహాత్మ్యశ్రవణ మనంతఫలదము. 


కృతే వృషాద్రిం వక్ష్యంతి శ్రేతాయామంజవాచలమ్‌, 
ద్వాపరే శేషశైలం ళు కలౌ శ్రీవేజ్కటాచలమ్‌, 
నామాని యుగభేదేన శ్రైలప్యాస్య భవంతి హి, 


తృతీయాశ్యానము 57 
2. కృతయుగమున వృషాచలమను 


"పేరు కలిగిన విధము 


కృతయుగమున వృషాసురుడను రాక్షసుడు శేషశైలము నాక్రమించి 
మునులను _ బాధించుచుండెను. ఆ మునులు భక్తుల కభయప్రదుడగు 
శ్రీనివాసుని శరణుపొంది స్తోత్రములు చేసిరి. శ్రీనివాసుడు వారికి 
'బ్రత్యక్షమై వారి బాధను నివారించెదనని చెప్పి యంతర్జానమయ్యెను. 
ఈ వృషభాసురుడు తుంబురుతీర్థమున ప్రతినిత్యము స్నానము చేయుచు, 
శ్రీ నృసింహసాలగ్రామము నర్చించుచు, పూజానంతరము ఖడ్గముతో తన 
శిరమును ఛేదించిదాని నొక పుష్పముతో దేవునకు సమర్సించుచుండెను. 
ఛేదించిన వెంటనే తన శిరంబతనికి యథాప్రకారము వచ్చుచుండెను. 
ఇట్టయిదువేల సంవత్సరంబు లారాధనము చేసెను. అప్పుడు శ్రీమన్నారా 
యణుడు ప్రత్యక్షముకాగా, నా యసురుడు దండప్రణామంబులు గొవించి 
స్తుతించి తనకు మోక్షముకాని, స్వర్గముకాని, పరమపదము కాని, యవస 
రము లేదనియు, శ్రీవారితో యుద్ధముచేయ నిచ్చయే కలదని విన్నవించెను. 
శ్రీమన్నారాయణుడు సరేయని యంగీకరించెను. వారిద్దరికిని యుద్ధము 
(ప్రారంభమయ్యెను. యుద్ధములో నీ రాక్షసుడు శ్రీమన్నారాయణుడు 
ఏ రూపము దాల్చిన తానారూసమును ధరించుచుండెను. విశ్వరూ 
పమును. ధరించిన విశ్వరూపమును, గరుడవాహనారూఢుడుగ నుండిన 
నట్టి రూపమును ధరించగా, శ్రీమన్నారాయణుడు సుదర్శనప్రయోగము 
చేసెను. అంత నారాక్షసుడు చక్రపాణికి నమస్కరించి *సుదర్శనమహిను 
వింటిని; చక్ర మమోఘము. కాని చక్రహతులకు పరమపదము నిశ్చయమని 
యెరుంగుదును. చక్రానలదగ్దుడనై నేనెచ్చటికి బోయెదను”ొ అని చెప్పి 
శ్రీహరికి సాష్టాంగప్రణామము లాచరించి, యీ శ్రైలము నా నానుముతో 
ప్రసిద్ధమగుగొక యని వరమును యాచించెను. శ్ర్రీమన్నారాయణు డతని 
నాలింగనము చేసికొని య్లే కానిమ్మని వరమునిచ్చి పరమసదమునకు 
బంసెను. అందుచే నిది వృషభాచలమను "పేరును పొందెను, 


58 శ్రీ వేంకటాచల మానోత్మ్యము 


83. త్రేతాయుగమున నంజనాచలవమును 
నామమును పొందినవిధవము 


త్రేతాయుగమున కేసరిభార్యయగు నంజనాదేవి పుత్రులులేరను శోక 
ముచే కన్నీళ్లు వదలుచు, మతంగమహర్షి వద్దకేగి నమస్కరించి తన దుఃఖకా 
రణమును జెప్పుకొనెను. ఆ మునిపుంగవ డది విని యిట్లనియె. “పంపా 
సరస్సునకు బూర్వభాగమున నేబది యోజనముల దూరమున నృసింహ 
క్షేత్రము కలదు. దానికి దక్షిణమున నున్న నారాయణగిరికి నుత్తరముగ 
నున్న శ్ర్రీస్వామిపుష్కరిణికి క్రోశదూరమున నున్న యాకాశగంగకు బోయి 
తత్సమీపమున _ పండ్రైండు సంవత్సరములు తపమాచరించిన నా పుణ్య 
ఫలమువలన సుపుత్రుని బడయగలవు” అని యామె నోదార్చి పంపెను. 
మునివాక్యానుసారముగ నామె పోయి. శ్ర్రీస్యామిపుష్కరిణిలో స్నానమా 
చరించిి, యశ్వత్థ ప్రదక్షిణము గావించి, శ్రీ వరాహస్వామివారి దర్శనము 
చేసి ఆకాశగంగకేగి యచ్చటనుండు మునులయొక్కయు, భర్తయొక్కయు 
నొనతి తీసికొని నిరాహారనియమముతో తఈప మాచరింస నారంభించెను. 
(వ్రతము పూర్తియగుసరికి మహాబలుడైన వొయుదేవుడు వీర్యప్రపూరితమగు 
ఫలము నొక దానిని నామె కిచ్చెను. ఆమె దానిని భక్షించి గర్భవతి 
యయ్యెను. పది మాసములు పూర్తికాగా, వాయుసమాన బలుడగు హను 
మంతుడను ప్యత్రు డామెకు కలిగెను. అంజనాదేవి తపము చేసిన 
పర్వతమగుటచే దీనికి అంజనాద్రి యను ప్రసిద్ధికలిగినది. 


4. ద్వాపరయుగమున శేషశైలమను 
నామము కలిగిన విధము 


వైకుంఠమున _ శ్రీమన్నారాయణుడు లక్ట్మీసమేతుడై యుండ, 
శేషుండు. స్వర్థ నేత్రహస్తుండై ద్వారమును పొలించుచుండ మహాబలు 
డగు వాయువు భగవంతుని జూడ నేగముగ నేతెంచెను. అప్పుడు సర్పరాట్టు 
తన బెత్తముతో లోనికి బోవలదని వాయుదేవుని నిషేధించెను. కార్యార్థము 
్రీవైకుంఠాధిపుని జూడవచ్చుచుండ నభ్యంతరపరచినందుకు గోపావిష్టుడై 


తృతీయాశ్వ్యానము 59 


యెందులకు పోగూడదని వాయువడుగగా “లక్ట్మీవల్లభుండంతఃపురమున 
నున్నాడు. అతని యాజ్ఞానుసారము నేనిచటనున్నాను” అని శేషుడు 
'ప్రత్యుత్తరమీయగా, నా మాటల నాలకించి "పూర్వము జయ విజయు 
లి ట్లహంకారపూరితులై సనకాది మునులను నిదోధించినందులకా మునుల 
శాపంబుచే రానణకుంభకర్దులైనారన్న విషయము నీకు తెలియదా?యని 
వాయుదేవు డనెను. ఇట్టు వారిరువురకు వాగ్యాదము ప్రబలెను. అంత 
లక్ష్మీదేవిచే ప్రబోధము కావించబడిన శ్రియఃపళి, “ఆ గర్వితో నీకు గలహ 
మేమి? యని వాయువుతో అనగా నత డూరకుండి స్వామికి సాష్టాంగ 
నమస్కార మాచరించెను. శేషు డూరకుండక తాను బహుసరాక్రమశాలి 
ననియు, తనత్తో సమానులెవరును లేరనియు ప్రగల్భములు పలుక్క విష్ణు 
మూర్తి _యిట్టానతిచ్చెను. “మాటలతో ప్రయోజనము లేదు, క్రియలో 
పరాక్రమము చూపించవలయును. మేరుపుత్రుడైన యానందుడను పర్వత 
ముత్తరభాగమున గలదు. దానిని చుట్టుకొని గట్టిగా నీ బలముతో 
బట్టుకొనుము. ఈ వాయుదేవుడు దానిని కదల్బగలిగినచో నీకంకు బల 
వంతుడు. లేనిచో నీ వతనికంకె బలవంతుడవు అనిన శేషుండు పోయి, 
యానందాద్రిని చుట్టుకొని, శిరంబుల గట్టిగ నొక్కి పట్టుకొనెను. వాయు 
దేవుడు దానిని కదల్చుటకు తన యావద్చలముతో వీచ నారంభించెను. 
లోకములన్నియు నల్లకల్లోలములు కానారంభించెను. కాని పర్వతరాజంబు 
చలించదాయె. వాయుదేవుడు బహుకోపావిష్టుడై యింకను తన బలంబును 
జూప నారంభింప, నింద్రాది దేవతలు వలదని వేడిరిగాని యతడు విరమిం 
చలేదు. అప్పుడు వారు శేషుని వదలుమని వేడనారంభించిరి. వారి కోరిక 
ననుసరించి, భగవంతుని యిచ్చ నూహించి "శేషుడు పట్టు నొక తలతో 
వీడ నా భూధరం బెగుర నారంభించెను. వాయుబలముచే నా నగము 
దక్షిణముగా యోజనశతంబు అతివేగముగా పో నారంభించగా, మేరుపర్వ 
తము తన పుతునకు సంప్రొప్తించిన విపత్తునకు భయపడి, తన కుమారుని 
రక్షించుమని వాయుదేవుని బ్రార్జించెను. నాయువు శేషయుక్తమగు నా నగ 
మును సువర్ణముఖీనది కుత్తరతీరమున నుంచెను. అప్పుడు దేవతలందరు 
వాయువుతో నిట్లనిరి. "ఈ యానందాచలము శేషాంశ సంభూతము. తన 


60 వేంకటాచల మాహాత్మ్యము 


వాసము కొరకు హరిచోదనముచేతనే జన్మించినది. ఈ వివాదవ్యాజమున 
నీచే స్వర్ణముఖీతీరమునకు చేర్చబడినది. మాయావి యగు భగవంతుడు 
నిన్నిట్లు మోహింపజేసెను. డ్రియఃపతికి నంతరంగుడగు ఫణిరాజునకు నీ 
విట్టపరాధము చేసినవాడవగుచున్నావు. అతనిని వేడుకొని ప్రసాదింపజే 
యుము”ో. వారి పలుకులు విని వాయుదేవుడు శేషుని స్తుతించి, తన 
దౌరాత్మ్యమును క్షమింపుమని వేడెను. శేషపరివృతమై, శేషాంశమైన యీ 
పర్వతరాజమున కప్పుడు శేషాచలమని పేరుకలిగెను. 


5. కలియుగమున వేంకటాచలమను నామము 
కలిగిన విధము 


పూర్వము కాళహస్తి గ్రామమున పురందరుడను శుద్దశ్రోత్రియ సోమ 
యాజి . నివసించుచుండెను. అతడు చిరకాల మపుత్రుడుగా నుండి, 
వార్ధక్యమున పూర్వపుణ్యముచే ప్యుత్రప్రాప్తిని బడసెను. అతనికి మాధవు 
డని పేరు పెట్టను. అతడు వేద వేదొాంగములయంధు, సర్వవిద్యలయందు 
(క్రమముగా విశారదుడయ్యెను. అతనికి పొండ్యదేశజయగు చంద్రలేఖయను 
కన్యకకు పరిణయము చేయబడెను. ఆమె పరమ థివతయై భర్తకు 
సకల శుశ్రూషలుచేయుచు భర్తయనుమతిని మెలంగుచుండెను. ఒకానొక 
దినమున పగటిపూట _ కామాతురుడై యా విప్రుడు, భార్యను సంగమార్థ 
మాహ్వానించెను. దివసశ్రీడయం దిచ్చ కలిగిన భర్తతో చంద్రలేఖ యిట్ల 
నియె. . “నాథా! అసలు సంగమమే సాధుసమ్మతము కాదు." అందును 
దివాసంగమము నిషిద్ధము. మన యింటియందు తల్లిదండ్రులు, అగ్ని 
హోత్రమును గలవు. సర్వసాక్షియగు సూర్యుడు స్రకాశించుచున్నాడు. 
ధర్మసరుడవై, దివాసంగమేచ్చను వదలుము.” ఆమె మాటల నాదరింపక 
మాధవుడు “ప్రేయసీ! నాకు సంగమాభిలాష మిక్కుటముగా నున్నది. 
నే విడువజాలను. నా మనోరథమును నీవు పూరింపక తప్పదు. నీకు 
మంచి పుత్రుడు కలుగును. పరమున నీకు పతిలోకము ప్రాప్తించును” అని 
యామెను నిర్బంధ పెట్టెను. అప్పుడు చంద్రలేఖ పతివాక్యమున కెదురు 
చెప్పలేక యీ యుపాయమును జెప్పెను. “నేను జలార్థము కడవనెత్తుకొని 


తృతీయాశ్వానము 61 
చెరువునకు బోయెదను. నీవు కుశార్థము. నా వెంటరమ్ము. వనమున వీ 
యఖభీష్టమును నెరవేర్చుకొనవచ్చును.” వారిద్దరు నష్టే గృహమునుండి 
వెడలి, తటాకమవతల నున్న వటవనమున కేగిరి. అచ్చట మాధవుడు 
మరియొక ,సుందరియ్రైన స్త్రీని గనెను.. ఆమె సర్వాంగ సౌష్టవమును 
జూచి యా విప్రుడు మోహించి భార్యతో నిట్లనియె. “ప్రియురాలా! నీ 
పతిభక్తికి మెచ్చితిని. నే నధర్మము నాచరించువాడను కాను. నీ వింటి 
కేగుము.” చంద్రలేఖ సంతసించి, భర్తయాజ్ఞను శిరసావహించి యింటికి 
మరలిపోయెను. తన భార్య యింటికేగుట గని, మాధవుడు మన్మథపీడితుడై 
యా స్త్రీని సమీపించెను. కాని యామె, *ఓ మునీశ్వరుడా! నే నంత్యజమ. 
నా దగ్గరకు రాకుము" అని యతనిని బ్రార్థించెను. అది విని యత డామె 
నిట్టు ప్రశ్నించెను. “ఓ సుందరీ! నీ వెవ్వతెవు? నీ తల్లిదండ్రులెవ్వరు? నీ 
నివాసమెచ్చటఫి అన నామె యిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. “*పాసిష్టనగు 
నన్నెందుల కడిగెదవు? నా పేరు కుంతల యందురు. నే నంత్యజులకు 
పుట్టిన యంత్యజాతి స్త్రీని. మా వృత్తి వ్యభిచారము. మేము సురా 
మాంసభక్షకులము. మా నివాసము మధ్యదేశము. నీవు వేద వేదాంగ 
నిష్టుడవు. నన్ను చూచుట కూడ నీకు తగదు. నన్ను ముట్టుటకును, 
నాతో ్రీడించుటకును నీవెందులకు కోరెదవు” అది విని మాధవుడు 
తిరిగి యిట్లు పలికెను. “నీవంటి సర్వాంగసుందరిని యంత్యజాతిని 
సృజించిన పద్మయోని యంధుడై యుండవలయును. నీ యంద మడవిని 
కాచిన వెన్నెల యైనది. అయినప్పటికిని నా మనస్సు నీనుండి మరలకున్నది. 
ఆ బ్రహ్మదేవుడే నా మనస్సును నీయందు లగ్నము చేసెను. కాబట్టీ 
నా కోరికను నెరవేర్చి నన్ను రక్షింపుము” అనిన కుంతల తిరిగి యిట్టవి 
యెను. *కులటతో రమించిన వారి పితరులు నూరు పురుషాంతరముల 
వరకును దగ్భులగుదురని మన ధర్మశాస్త్రములు బోధించుచున్నవి. కాబట్టి 
యిట్టి పాపకార్యమునుండి మరలుము. అది విని మాధవుడు శాస్త్రమును 
ద్రోసిపుచ్చి, విధిపేరితుడై యిట్లు పలికెను. *“లవణోదధియందు జన్మిం 
చినవైనను రత్నములు నిజకాంతి వలన నంగీకరింపబడుటలేదా? కాబట్టి 
సౌందర్యముచే నీవు అంత్యజవైనను (గ్రాహ్యవగుచున్నావు. మరణించి నా 


62 శ్రీవేంకటాచల మాహాత్మ్యము 


పితరులతో నరకమునకు బోయినను నేను నీ రతి ననుభవించక తప్పదు” 
అని యా కుంతల యెంత నిరోధించినను వినక యా విప్రుడు దానిని 
స్పృశింపబోవ, నామె పలాయిత _ కాగ, విప్రుడామెను వెంట తరిమి 
పట్టుకొని బలాత్కారముగా నొమెతో భోగించెను. భోగానంతరము కుంతల 
వానితో నిట్లనియె. “ఓ విప్రుడా! యిప్పటి నుండియు నీవు నాకు భర్త 
వైతివి. చండాలత్వమును బొందితివి. నీవు యజ్ఞోపవీతమును త్యజించి, 
నాతో మధుమాంసములను భుజించుచు మాయింట నివసింపుము 
అనిన మాధవుడప్లే యని _చండాలత్వమును స్వీకరించి దాని యింట 
నివసించుచుండెను. ఇట్లు ద్వాదశాబ్బములు గడవగా నా యంత్యజ కాల 
ధర్మమును బొందెను. ఆమె వియోగము వలన మాధవుడు దుఃఖాతురుడై 
యున్మాదివలె భూవనభ్రమణ మాచరించుచుండిను. ఆ సమయమున నుత్త 
రదేశస్థులగు రాజులు కొందరు వేంకటాద్రికి యాత్రపోవుచు అకస్మాత్తుగా 
వాని కంట బడిరి. వారి యుచ్చిష్టములను భుజించుచు మాధవుడు వారి 
వెంట బయలుదేరి వేంకటాద్రినిచేరెను. అచ్చట నా రాజులు వపనము 
నాచరించి, సుదర్శనతీర్థమున స్నానములను జేసిరి. వారితో గూడ మాధవు 
డును శిరస్సును వసనము చేసికొని తీర్థమున స్నానము చేసెను. దీనితో 
మాధవుడు గతకల్మషుడాయెను. ఆ రాజులు పితరులకు పిండదానములు 
చేయగా, మాధవుడు గూడ తన _ సీతరులకు మృత్పిండముల నిడెను. 
దానితో వాని పితరులు ముక్తులైరి. 


కిం వర్థయామః పురుషోత్తమస్య 

క్షేత్రస్య తీర్థస్య చ పుణ్యశక్తిమ్‌, 
మృత్చిండదానా త్పితరశ్చ తస్య 

ముక్తిం ప్రసన్నా మురవైరిశాసనాత్‌. 


మరునాడుదయమున రాజు లందరును వేంకటాద్రి నెక్కిరి. వారి 
వెంట మాధవుడు కూడ శేషగిరి నెక్కెను. ఆ రాజులతో గూడ నచ్చటచ్చట 
విశ్రమించుచు గిరి నెక్కెను. వేంకటాద్రిస్పర్థమాత్రమున నతని పాపములు 
కంపింప నారంభించినవి. ఆ యద్రిమాహాత్మ్య్యమున నతని యంగమున 


తృతీయాశ్యానము 63 
నగ్ని జన్మించి పాపములను దహించుచు ప్రజ్వరిల్లెను. దానిని జూడ దేవత 
లందరును విమానముల మీద వచ్చి వేంకటాద్రి మాహాత్మ్యమును ప్రశం 
సించి పుష్పవృష్టి కురియించిరి. బ్రహ్మదేవుడు విమానమునుండి దిగి 
బ్రాహ్మణుని సమీపించి, వొని యుత్తమాంగమును స్పృశించుచు నిట్లు 
పలికెను. *ఓ మాధవుడా! పాపరహితుడవైతివి. స్వామిప్పష్కరిణి కేగి 
యందు స్నానముచేసి వరాహస్వామిని దర్శించి దేహమును త్యజించెదవు. 
పాండవుల దౌహిత్రకులమున బుట్టి రాజై, కీరిమంతుడవై రాజ్యమునేలుము. 
సుధర్ముని సుతుడవై పుట్టి, యాకాశరాజను నామముతో దక్షిణమున తొండ 
మండలమును నారాయణపురమునుండి పాలించుము. జగన్మాత నీకు 
బుత్రిక యగును, జగత్పతి నీ జామాత యగును. తరువాత నీవు వైకుం 
రమున కేగెదవు” అని వరము నిచ్చి యా పర్వతమునకు వేంకటాద్రియని 
నామమును. గూడ నిడెను. “వేలో అనగా సర్వపాపములనియు, “కట” 
అనగా దాహమనియు నర్థము. సర్వపాసములను దహించునది వేంకటాద్రి 
యని యర్థము. 


పర్వపాపాని వేం ప్రాహుః కటస్తద్దాహ ఉచ్యతే, 
తస్మాద్వేజ్కటశైలోఒజయం లోకే విఖ్యాతకీర్తిమాన్‌. 


'ప్రభాతకొాలమున_ నెవరు వేంకటాద్రిని స్మరించెదరో వారు వేయి 
గంగా "పేతుయాత్రలు చేసిన ఫలమును బడసెదరు. 


(భవిష్వాత్త రవురాణము ₹-వ అధ్వాయమ్ము] 
6. భగవంతుడు వైకుంఠమును విడిచి వేంకటాద్రి 


'కేగిన విధము 


పూర్వము కశ్యపాది మునులు జాహ్నవీతీరమున యజ్ఞమును జేయు 
చుండిరి. అచ్చటికి బ్రహ్మర్షియగు నారదుడు వేంచేసి యా బుషుల 
నిట్లు ప్రశ్నించెను. “ఓ మునీశ్వరులారా! మీరీ క్రతువు నెందుల కాచరించు 
చున్నారు? ఈ యజ్ఞఫలము నెవరు భుజింతురు? దేవతలలో ధ్యేయు 


64 ఛ్రీవేంకటాచల నూహాత్మ్యము 


డైనవా డెవ్వడు? మీ యజ్ఞఫలము నెవరి కర్పించుచున్నారు?” నారదుని 
వాక్యముల విని మునులు సంశయాత్ళులై విచారించి, తమ సంశయమును 
దీర్పవలయునని భృగుమహామునిని ప్రార్థించిరి. (ప్రత్యక్షముగా జూచి నిర్ణ 
యించుటకు భృగుముని ప్రథమమున (బ్రహ్మలోకమున కేగెను. అచ్చట 
సరస్వతిచేత సేవింపబడుచున్నట్టియు, వేదఘోషవిరాజితములగు నాలుగు 
ముఖములు కలిగినట్టియు, దిక్సాలకులతో కూడి నారాయణుని స్తుతించు 
చున్నట్టి చతురాననుని జూచి సాష్ట్రాంగప్రణామము లాచరించి నిలిచెను. 
భృగువును జూచి యజు డేమియు పలుక కూరకుండెను. అందుచే బ్రహ్మ 
అజ్ఞానముచే నపూజ్యుడని యెంచి భృగువు బ్రహ్మలోకమును విడిచి కైలాస 
మున కేగెను. అచ్చట నాసమయమున ద్రిలోచనుడు కాముకుడై పార్వతితో 
గ్రీడించుచు వచ్చిన భృగువు నెరుంగడాయె. పార్వతీదేవి యాతనిని జూచి 
లజ్జితయై మునిపుంగవుని రాక నెరింగించి, తన్ను వదలుమని పతిని గోరెను. 
దేవి మాటలు విని త్రిలోచనుడు పార్వతిని వదలి క్రోధావిష్టుడై మునిని 
జంప బ్రయళ్నించెను. కాని భృగుమహాముని యాయనను నివారించి శసించి 
యచటేనుండి వెడలిపోయెను. తదుసరి విష్ణువును జూడ గోరి వైకుంఠమున 
కేగెను. అచ్చట లక్ష్మితో గూడ విష్ణుమూర్తి శేసునిపై శయనించి 
యుండెను. భృగువునకు గోపమువచ్చి విష్ణుమూర్తిని వక్షస్థలము పై పాద 
ముతో దన్నెను. విష్ణుమూర్తి దిగ్గునలేచి, సవినయముగా బుషిపాదముల పై 
బడెను. తరువాత నతనిని ఆలింగనము చేసికొని యిట్టనియె. “ఓ 
బుష్మిశ్రేష్టుడా! అతి-కఠోర మైనట్టియు, దేవమానుషుల కభేద్య మైనట్టీయు, 
వజ్రము కంటె నష్టగుణములు కఠినమైనట్టియు నా శరీరము నెందులకు 
మీ కోమల పాదతలముతో స్పృశించితిరి. మీమృుదుపాదములకు చాల 
బాధ కలిగియుండవలెను అని పలికి యుదకముతో బుషిపాదములు 
కడిగి, శుభమైన యా యుదకమును తన శిరముపై జల్లుకొనెను. అది 
చూచి భృగుమహాముని విష్ణువే సర్యోత్తముడైన దైవతమని నిశ్చయించు 
కొని బుషులకడకేగి సభయం దా విషయమును జాటించెను. 


హరిప్పర్యోత్తమః సాక్షాదమాదేవీ తదంతరా, 
తదథో విధివాణ్యా చ తదథః శర్వపూర్వకొః, 


తృతీయాశ్యానము నె 65 
అని తరతమభావములను మునులకు బోధించెను. అప్పుడు బుషు 


లందరు సంతసించి, హరియే సర్వేశుడని నిశ్చయించుకొని యతనికే తమ 
యజ్ఞము పమర్పణ చేసేది. 


తదనంతరము ఏకాంతమున లక్ష్మి వల్లభునిలో నిట్లనియె. “జగన్మయు 
డవగు నీవు ఉరమున మునిచే తొడితుడవైతివి. నేను నివసించు స్థలము 
పాదముచే స్పృశింపబడుటచే *ఓ నాథా! నీ యురమును విడిచి నేను 
పోవుచున్నాను. నేను పోయి కరవీరపురమున (కొల్లాపురమున) నుండె 
దను" అని భర్తతో గలహించి కరవీరక్షేతమునకు లక్ష్మి వెడలి పోయెను. 
కలియుగారంభమున విష్ణుమూర్తి, లక్ట్మినెచ్చట నేవిధంబుగా సాంత్వనము 
జేయగలనని యాలోచించుచు, వైకుంఠమును వదలి గంగానదికి దక్షిణ 
మున మూడువందల యోజనముల దూరమున, సువర్ణముఖి కుత్తరమున 
'క్రోశదూరమున నున్నట్టియు, మూడు యోజనములు వెడల్పును, ముప్పది 
యోజనముల పొడవును కలిగినట్టియు, శిరస్సునందు వేంకటగిరిని, మధ్యను 
నృపింహాద్రిని, శ్ర్రీశైలమును కలిగినట్టియు వేంకటాద్రినిజేరి దానియందలి 
స్వామిపుష్కరిణి, దక్షిణమున నొక తింత్రిణీ వృక్షమూలమున నొక వల్మీ 
కమును గని అదియే యుచితమైన స్థలమని తలంచి యా వల్మీకమున 
లీనుడైయుండెను. 


(భవిష్యోత్తర పురాణము 2-న అధ్యాయము) 


7. వల్మీకమున లీనుడైయున్న శ్రీనివాసునికి గోవు 
క్షీర పేచనము చేయుట 


అట్టు వల్మీకమున శ్రీనివాసుడు వత్సరసహస్రము లుండెను. ద్వాప 
రాంతమున నొక నృపోత్తముడు చోళరాజ్యము నేలుచుండెను. ధర్మాత్ము 
డగు నతడు రాజ్యము నేలుచుండగా పశువులు బహుక్టీరలుగా నుండెను. 
సకాలమున వర్షములు పడుచుండెను. సస్యములు సమృద్ధిగా బండు 
చుండెను. జనులందరు నానందతత్సరులై యుండిరి. ఆ కొలమున బ్రహ్మ 
యొక _ ధేనురూపమును, రుద్రుడు వత్సరూపమును పొందిరి. లక్షీ శ్రే 


66 *..... ఆ్రీవేంకటాచల మాహాత్మ్యము 


దేవి గోసొలికరూపమును గ్రహించి, యా గోవత్సములను చోళరాజునకు 
విక్రయించి స్వస్థానమునకే గెను. బహుక్టీరప్రదయగు నా గోవును తన 
పుత్రుని పోషణ కొరకు చోళరాజు కొనెను. ఆ రాజుయొక్క గోవులతో జేరి 
యీగోవుకూడ - గడ్డి మేయుటకు వేంకటాద్రికి దోలబడుచుండెను. కాని 
యీ గోవు గడ్డి మేయుచు, శ్రీనివాసుని వెదకుచు బోవుచుండెను. కాలక్ర 
మమున స్వామిపుష్కురిణీతీరమున వల్మీకమున శ్రీనివాసుని గనిపెట్టైను. 
మిక్కిలి సంతుష్టమానసర్దై యా వల్మీకమునంతయు. తన క్షీరధారలచే 
నింపెను. అప్పటినుండియు ప్రతిదినమును నితర గోవులతో వచ్చి యతి 
భక్తితో నా వల్మీకమున _ క్లీరసేచనము చేయుచుండెను. శ్రీనివాసుడు 
దానిచే (బ్రీతుడగు చుండెను. తన కుమారునికి గోవుపొదుగున పాలు 
లేకపోవుట జూచి, చోళరాజుభార్య పాలెందులకు లేవని గోపాలకుని నడి 
గెను. “ఓరి, గోపాలా! పిల్లవానికి పాలు లేకున్నవే ఎందుచేత? నీవు 
త్రాగివేయుచున్నావా లేక దూడ త్రాగివైచుచున్నదా'ో తానెరుగనని వాడు 
చెప్పగా రాణి యతనిని శిక్షించెను, 


8. గోపాలుడు కుఠారముతో శ్రీనివాసుని గొట్టుట 


గోపాలుడు మరునాడు శ్రీర మేమగుచున్నదో కనిెట్టుటకు గోవును 
మేళకు విడిచి దాని వెంటనే పోయెను. గోవు తానెప్పటి యట్లు వల్మీ 
కమువద్దకు బోయి తన క్రీరమునంతయు దానిలో విడిచెను. గోపాలునకు 
గోపము వచ్చి తనను దండింపజేసిన గోవును శిక్షించుటకు గుఠారము నెత్తి 
గోవు శిరముపై వేయబోయెను. అప్పుడు వల్మీకముననున్న శ్రీనివాసుడు 
వాత్సల్యమును జూపుచు తనకు నిత్యము స్రీరము నిచ్చుచున్న గోవును 
రక్షించుటక్రై మధ్యనిలచి యా కుఠారప్రహారమును తాను గ్రహించెను. 
కుఠారముతో కొట్టబడిన శ్రీనివాసుని శిరస్ఫునుండి సప్పతాలప్రమాణమగు 
రక్తస్పూర్తి యుద్భవించెను. ఆ కోలాహలమును జూచి గోపాలుడు మరణిం 
. వెను. గోపాలుడు నురణించగా గోవు కొండదిగి రొాజమందిరమును బొంది 
రాజునెదుట దుఃఖముతో బొర్హ నారంభించెను. గోగణమును వదలి యిట్టీ 
గోవు విహ్యల యగుటకు గారణము కనిపెట్టి యావులమందలో దానిని జేర్చు 


తృతీయాళ్యానము 67 
టకు చారుని దొనివెంట పంపెను. ఆ చారుడు దానివెంట వేంకటాద్రికి 
బోయి వల్మీకమువద్ద బడియున్న గోపాలుని, వల్మీకమునుండి జాజుచున్న 
సప్తతాలప్రమాణమగు ఘోరతరమైన రక్షస్రావమును జూచి రాజువద్ద కేగి 
గోపాలమరణమును, రక్షప్రవాహమును రాజున కెరింగించెను. 


9. శ్రీనివాసుడు చోశరాజును శపించుట 


అది విని యాశ్చర్యపడి రాజు వెంటనే నరయానము నధిస్టించి వేంక 
టాద్రినెక్కి వల్మీకమువద్ద నిలిచి యిట్లు పలికెను. “ఇది యేమి కష్టము! 
ఏ పాపునిచే గోపాలుడు చంపబడెను? వల్మీకము రక్తపూరితమైయున్నది. 
గోవు వచ్చి వృత్తాంతము చెప్పుటిది యేమి యాశ్చర్యము?” రాజుమాటలను' 
విని వల్మీకమునందున్న శ్రీనివాసుడు వల్మీకమును భేదించుకొని 'పైకివచ్చి 
థ్రీస్వామిపుష్కరిణీతీరమున శ్రైలేంద్రతలము నధిష్టించి యిట్లు పలికెను. 
“నీవు పాపిష్టుడవు. దురాచారుడప్ప. రాజ్య గర్వపూరితుడవు. అనాథు 
డ్రైనట్టియు) భక్తి హీనుడైనట్టియు, దరిద్రుడైనట్టియు, వనచారియైనట్టియు, 
పీతృమాతృ భార్యా బంధువిహీనుడైనట్టియు. నన్ను వాడియగు గుఠార 
ముతో గుటిలుడవై కొట్టితివి,' అది నాకు చాల దుఃఖమును గలిగించినది. 
ఆ. గోపాలుడు నా శిరమును ఛేదించెను. గృహమున యజమానుడు 
విచారపరుడు కానియెడల స్త్రీ పుత్రాదులచే జేయబడిన కర్మలు తన 
కనిష్టమును గలుగజేయును" అని చెప్పి నాకు దుఃఖమును గలుగజేయుటచే 
నీవు పిశాచము కమ్మని శపించెను. వెంటనే రాజు పీశాచత్వమును పొందెను. 


(భవిష్ఫోత్తర వురాణము ౩వ అధ్యాయము 
10. శ్రీనివాసుడు చోళరాజునకు వరమిచ్చుట 


సిశాచరూపమును బొందిన రాజు ఏమియు నెరుంగని తన కిట్టి 
కష్టము సంభవించినందులకు విచారించి శ్ర్రీనివాసునితో నిట్లు పలికెను. 
“దేవా 1 నిరపరాధినగు నన్నెందుకు శపీంచితివి? విచారించక నీ విట్టు 
చేయుట న్యాయమేనా 1! నేన్తేమియు నెరుంగనే! నా కెందు కింత 


68 థ్రీవేంకటాచల మాహాత్మ్యము 


కష్టమును గల్పించితివిగి అనిన శ్రీనివాసుడి ట్లుత్తర మిచ్చెను. “భక్తవాత్స 
ల్యముచే నే నిట్లు చేసితినీ. భక్తులకు బాధగలిగినచో నేను సహింసజాలను. 
నా శాపము వ్యర్థము కానేరదు: కలియుగాంతము వరకు నీ విట్లుండె 
దవ. ఆపైని నీ వాకొాశనృపుడవుగా జన్మించి, నీ పుత్రియగు పద్మావతిని 
నాకు కన్యాదానముచేసి, కన్యాదానసమయమున వరదక్షిణగా రత్నఖచిత 
మగు సువ్ణకిరీటమును నాకు నిచ్చెదవు. శుక్రవారము సాయంకొలము 
నేను కిరీటమును ధరించెదను” అని వరమిచ్చి యతనిని బంపెను. 


(భవిష్యోత్తర వురాణము శాన అధ్యాయము) 


11. శ్రీవరాహప్వామి శ్ర్రీనివాసునకు వేంకటాద్రియందు 
స్లానము నిచ్చుట 
ళు 


ఒక దినమున శ్ర్రీవరాహస్వామి వృషభాసురుని జంపి తిరిగి వచ్చు 
చుండగా నరుణోదయసమయమున వేంకటాచల పర్యటనమొనర్చుచున్న 
శ్రీనివాసుని గనెను. అతనిని జూచి వరాహస్వామి "నీ వెవ్వోరని గర్హించుచు 
నతని వైపున కరిగెను. శ్రీనివాసుడు వెంటనే వల్మీకమున లీనుడయ్యెను. 
వరాహస్వామి శ్రీనివాసుని వైకుంఠమునుండి విజయముచేసిన శ్రియఃపతిగా 
నెరింగి పలుకరించెను. వల్మీకమున నున్న శ్రీనివాసుడు గూడ వరాహరూప 
మున నున్న శ్రీమహావిష్ణువు నెరింగి పైకివచ్చి యతనితో ముచ్చటలాడెను. 
భిన్నరూపముల నున్న యా యిరువుర సల్లాపమును విని దేవతలందరును 
సంతసించి పుష్పవృష్టిని కురియించిరి. 


దేవతలు దివమున కేగిన “పిదప వరాహస్వామి శ్ర్రీనివొసుని వైకుంఠ 
మును వదలి యచ్చటికి వచ్చుటకు కారణమేమని ప్రశ్నించెను. శ్రీనివాసు 
డిట్లనియె. “భృగుమునిపాదప్రహారముచే దూస్నితమగు నా వక్ష్మస్థలంబును 
వదలి రమ కొల్హాపురమున శేగినది. ఆ విచారముచే నేను వైకుంఠ 
మును వదలి యీ గిరిని చేరి నీకు దక్షిణభాగమున నొక వల్మీకమున 
లీనమై యుంటిని. అట్టున్న నన్ను గోపొలు డొకడు కుఠారముతో శిరమున 
గొట్టను. ఆబాధా నివారకమగు నౌషధావ్వేషణార్థము సంచరించుచు 


తృుతీయాశ్యానము ళం 
నిన్ను గంటిని. నా కిచ్చటనే కలియుగొంతము వరకు నివసించవలయునవి 
సంకల్పము కలిగినది. కొన నాకు స్థలము నిమ్ము” అది వివి వరాహ 
స్వామి మూల్యమిచ్చి స్థలమును గొనుమని చెప్పెను. అప్పుడు శ్రీనివాసుడు 
తిరిగి ఇట్టు పలికెను. *నావద్ద ధనము లేదు. కావి వాకు స్థలమిచ్చివచో 
ధనమునకు బదులుగా నీకు ప్రథమదర్శనమును, ప్రథమ వైవేద్యమును 
“వీకు జరుగునట్లు చేయుదును. దీవిని క్రమముగా నంగీకరించి నాకు 
స్థలము నొసగుము.ొ దీని కంగీకరించి వరాహస్వామి శ్ర్రీనివాసునకు పాద 
శతపరిమితమగు స్థలమునిచ్చెను. ఈ విధముగా నేకరూపులగు వారిద్దరును 
భక్తుల భక్తి సిద్ధికొరకు నభక్తుల మోహము కొరకును బరప్పరము వినోదము 
పల్పిరి. అప్పటి ముండి వరాహస్వామి శన పొచకీయగు వకుళమాలికము 
శ్రీవివాసువికి సేవచేయుట కర్పించెను. ఆమెచే ప్రతిదినమును శ్ర్రీవివాసు 
నికి భోజనము కొరకు శ్యామాకాన్నమును, మధువును పంపుచుండెను. 
ఆమె ్రతిదినమును శ్రీనివాసునికి అన్నపానొషధముల నర్పించుచు పొద 
సంవాహనాదులతో సేవించుచుండెను. 


పూర్వము యశోదాదేవి కృష్ణరూపముననున్న వాసుదేవుని పెంచి 
యతని దర్శనమున తనివి తీరక యతని యనంతకల్యాణ గుణయుక్తమగు 
రూపము నింక గొంతకాలము చూడగోరెను. నీ మనోరథమును ఖన్మాం 
తరమున నెరవేర్చెదనని వరమిచ్చెను. ఆ వరము ననుసరించి వాసుదేవుడు 
శ్రీనివాసరూపమున నుదయించి ్రీడించుచున్నాడు. యశోద వకుళాదేవిగా 
నుద్భవించి యతనిని సేవించుచు తద్దర్శనానందము ననుభవించుచున్నది. 


కలౌ కలుషవిత్తానాం పాపాచారరతాత్మనామ్‌, 
రక్షణార్ధం రమాకొన్హో రమతే ప్రాకృతో యథా. 


బహుజవ్మార్దితైః పుణ్యెర్లభ్యతే క్షేతదర్శవమ్‌, 
తత్రాపి వేంకటగిరేర్టర్యవం ముక్తిదం పరమ్‌. 


(భవిష్యోత్తర వురాణము 5వ ఆధ్యాయము) 


70 ఛ్రీవేంకటాచల మాహాత్మ్యము 


12. ఆకొాశరాజునకు సంతానప్రాప్తి కలిగిన విధము 


ద్వాపరాంతమున భారతయుద్ధము. జరిగిన పిదప విక్రమార్కాది 
నృపపుంగవులు స్వర్గస్థులైన పిదప కలియుగమున సువీరుడను చంద్ర 
వంశప్పురాజు జన్మించెను. అతని పుత్రుడగు సుధర్మునకు నికొశుడు, 
తొండమానుడు అను నిద్దరు సుతులు జన్మించిరి. వారిద్దదును ధర్మిషు 
లును దృఢభక్తులును, నారాయణపరాయణులునై యుండిరి. జ్యేష్టుడగు 
నాకాశరాజు పాలించుచుండగా తొండదేశము స్వర్ణతుల్యముగా నుండెను. 
కొని యతనికి చాలకాలమువరకు సంతానము కలుగలేదు. అందుల కతడు 
విచారించుచు, తన గురువును పుత్రప్రాప్తి కలుగుట కుపాయమును 
చెప్పుమని వేడెను. అతడు యజ్ఞము చేసినచో తప్పక పుత్రుడు కలు 
గునని చెప్పెను. గురువాక్యానుసారముగ యజ్ఞార్థము భూమిని శుభ్రము 
చేసి కర్షణము చేయుచుండగా సహస్రపషత్రకమల మొకటి కనబడెను. ఇది 
యేమని యాశ్చర్యముతో జూచుచుండగా, నందు సర్వ్యాంగసుందరియగు 
'స్త్రీశిశువు కనబడెను. దైవము తన కీ కుమార్తెనిచ్చెనని యా రాజు 
'సంతసించుచు. శిశువు నెత్తికొనగా నాకాశవాణి యిట్లు పలికెను. “ఓ 
రాజా! యీమె నీకు పుత్రిక యగుచున్నది. ఈమెను సంరక్షింపుము. 
ఈమె నీకు విశేషమ్రైనకీర్తిని జేకూర్చగలదు.” అది విని రాజు మిక్కిలి 
సంతసించి యా కన్యను తన భార్య. కొసంగి, దైవదత్తయగు నామెను 
గర్భజాతయగు పుత్రిక వలె బెంచుమని యాజ్ఞాఫించెను. పద్మమునందు 
జన్మించినదగుటచే నామెకు పద్మావతి యని నామకరణము చేసెను. 


కన్య గృహమునకు వచ్చిన ముహూర్తమున రాజుభార్య గర్భవతి 
యయ్యెను. రాజు పుంసవన సీమంతాది[క్రియల యథావిధిగా జరిగించెను. 
నవమాసములు నిండి పదియవమాసమున రాణి యుత్తమ పుత్రుని గనెను. 
ప్వుత్రజన్మ సంతోషమున రాజు తన ఛత్రచామరములు తప్ప తక్కిన ధన 
మునంతయును దొనముచేసెను. పండైండవదినమున నతనికి వసుదొత 
యని నామకరణముచేసెను. దినదిన ప్రవర్ధమానులగు పుత్రికాపుత్రులను 
జూచి రాజు సంపూర్ణానందమును బొందుచుండెను. ఇట్లు కొంతకాలము 


తృతీయాశ్వానము "గ 
గతించగా, పద్మావతి బాల్యమును వదలి యౌవనవతి యయ్యెను. ఆమెకు 
తగిన వరుని సంపాదించవలయునను చింతలో రాజు మునిగిపోయెను. 


13. నారదముని పద్మావతికి భావిశుభమును జెప్పుట 


ఇట్లుండగా వసంతకాలమున నొక దినమున సద్మావతి పుష్పములను 
గోయుటకు సఖులతో గూడ నుద్యానవనమున కేగెను. పుష్పములను 
గోసి పద్మావతి యొక తరుమూలమున నాసీనురాలయ్యెను. వృద్ధ తాపస 
వేషమును ధరించి నారదముని యచ్చటి కేగెను. పద్మావతి యతనిని 
జూచి కాతరకాగా నారదు డామె నిట్లోదొర్చెను. “నేను మీకు కులగురు 
వును. నన్ను పితృతుల్యునిగా దలంచుము. నీ హస్తమును జూపుము. 
నీకు భావిశుభమును జెప్పెదను.” / అది విని పద్మావతి ధైర్యమవలంబించి 
యతనికి హస్తమును జూపెను. నారదుడు హస్తమును. పరిశీలించి నీకు 
లో కేశ్వరుడగు రమాపతి భర్తకాగలడని చెప్పి యంతర్జానమును పొందెను. 


(భవిష్యోత్తర వురొాణము 6-వ అధ్యాయము) 


14 పద్మావతికి శ్రీనివాసుడు దర్శనమిచ్చి 
యామెతో సంభాషించుట 


ఆ దినమున శ్రీనివాసుడు మృగయావినోదార్ధము హయమునెక్కి 
వేంకటాద్రిని దిగి _పరిసరారణ్యమున ననేక వ్యాఘ్రాది ఘాతుక మృగ 
ములను వేటాడెను. తరువాత నొక మదపుకేనుగును గని దానిని 
వేటాడుటకు వెంబడించెను. అది యతనిని సార్థయోజనదూరము తీసికొని 
పోయి. పద్మావత్యుపవనమున వెనుకకు తిరిగి తొండమునెత్తి ఘీంకరించి 
హరికి దండవత్సుణామము సలిపి వనములోనికి పోయెను. గజము 
నిష్క్రమించగా పద్మావతి శ్రీనివాసుని కంటబడెను. ఘీంకరించుచున్న 
గజమును జూచి పద్మావతియు నామె సఖులును వెరచి యొక వృక్షము 
చాటున దాగి చూచుచుండిరి. వారిని జూచి శ్రీనివాసుడు వారి దిక్కునకు 
బోయెను. శ్రీనివాసుడు వచ్చుటను జూచి పద్మావతి తన సభఖుల నతని 


72 ్రీవేంకటాచల మాహాత్మ్యము 


వృత్తాంతము గనుగొనుడని కోరెను. అతడు వారిని సమీసింపగా సఖులి 
ట్లడిగిరి. “అయ్యా, నీవెవ్వడవు? ఎందుకిచ్చిటకు వచ్చుచున్నావు?. ఏమి 
పనియున్నది? ఇది పురుషులు రాకూడని ప్రదేశము. నీవు శీఘ్రముగా 
మరలుము. “రాజప్పుత్రితో నాకు కార్యముకలోదని శ్రీనివాసుడు ప్రత్యుత్త 
రమిచ్చెను. *నీ కార్యమేదో శీఘ్రముగ జెప్పుమనియు, నీ నివాసమెక్కడ 
యనియు, నీ పేరేమనియు, నీ తల్లితండ్రు లెవరనియు, నీ యన్నదమ్ము 
లెవరనియు, నీ కులగోత్రములోవనియు -పద్మావతి చెలియలడిగిరి. వారికి 
శ్రీనివాసు డిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “నేను కన్య నపేక్టించి ముఖ్యముగా 
వచ్చియున్నాను. అందుచే నామెతో నా కార్యము చెప్పెదను” అని వారికి 
సమాధానమిచ్చి, పద్మావతితో శ్రీనివాసుడిట్లు పలికెను. "పెద్దలు మాది 
సింధుపుత్రకులమని చెప్పెదరు. మా తండ్రి వసుదేవుడు. తల్లి దేవకీ; 
బలరాముడు మా యన్న; సుభద్ర మా చెల్లెలు పార్ణడు మా స్నేహ 
తుడు. పొండవులు మా బంధువులు. నేను కృష్ణపక్షమున (అష్టమినాడు) 
జన్మించుటచేతను, కృష్ణవర్ణముగా నుండుటచేతను నన్నందరును కృష్ణుడని 
పిలిచెదరు. ఇది నా వృత్తాంతము. ఇక నీ గోత్రనామ కులొదికముల 
వినగోరుచున్నాను.” పద్మావతి తన వృత్తాంతము నిట్లువర్షించెను. “నే 
నాకొశరాజు తనయను. నా పేరు పద్మావతి యందురు. మాది చంద్ర 
వంశము; మాది అత్రి గోత్రము. నీ విక శీఘ్రముగా పొమ్ము” అని 
నిష్టురముగా పద్మావతి పలుకగా శ్ర్రీనివాసుడిట్టనియె. “ఏమి నిష్టురముగా 
నట్టు పలికెదవు? మెల్లగా వచింపరాదా? నేను నీయం దభిలాష కలవాడనై 
వచ్చియున్నాను. నేను నీకు పాత్రభూతుడను. కాబట్టి నిన్ను నాకర్పించి 
నీవు స్వర్గమును పొందుము. వృథగా నిష్టరము లాడకుము.! అది విని 
పద్మావతి కోపముతో నెజ్జబడిన నేత్రములు కలదై యిట్లు పలికెను. “నీవు 
పలుకగూడని మాటలు పలుకుచున్నావు. నీకు జీవనేచ్చ లేనట్టున్నది. ఆకొ 
శరాజు నిన్ను చూచినచో సంహరించును. అతని కంటబడక పూర్వ మింటి 
కేగుముని. వెండియు శ్రీనివాసు డిట్లు పలికెను. “పుట్టినవానికి వాని 
పూర్వకర్మ ననుసరించి మరణము నిశ్చయము. మరణము నిశ్చయించియే 
నీతో రమించుటకు గోరుచున్నాను. ఆకాశరాజు ధర్మాత్ముడని వినికిడి. 


తృతీయాశ్వానము 73 


పాపము నొచరించ నప్పుడు నన్నెట్టు చంపును? నీవు కన్యవు కదా. నిన్ను 
నేను వరించుచున్నాను. ఇచట నన్యాయమేమున్నది?” అని పలుకుచు 
శ్రీనివాసుడు పద్మావతిని సమీపించబోగా నామె యిట్లు పలికెను. *నీ 
తల్లి దండ్రులను, సోదరులను, బంధువులను వదలి నీవెందుకు వ్యర్థముగా 
మరణించెదవు. ఆ మాటలను లక్ష్యముచేయక్క “విధి లిఖించినదాని 
నతిక్రమించుట కెవరికిని నసాధ్యము. నాకు జయమైనను సరే, అపజ 
యమైనను సరే నీతో రమింపక తప్పదు” అని పలుకుచు పద్మావతిని 
సమీసీంప యత్నింపగా, పద్మావతి తన సభులతో గూడ నతనిని రాళ్ళురువ్వి 
నివర్తింపజే సెను. శ్రీనివాసుడు వల్మీకమున ప్రవేశించి, వ్యాధిపీడితుడై 
శయ్యనధి ప్పించెను. (భవిష్యోత్తర వురాణము 7న అధ్యాయము) 


15. శ్రీనివాసుడు వకుళాదేవికి తన యభిలాషను దెలుపుట 


వకుళాదేవి బహు భక్రియుతడ్డై సూపాపూపరస సమన్విత మగు షడ్వి 
ధాన్నమును గైకొని శ్రీనివాసుని సేవించుటకు వచ్చెను. దీర్దనిశ్వాసమును 
విడుచుచు, కన్నీళ్ళు కార్చుచు, మాటలాడక పండుకొని యున్న శ్రీనివా 
సుని జూచి వకుళాదేవి యిట్లు పలికెను. “ఓ గోవిందుడా! మేలుకొనుము. 
పగలు నిద్రించు నలవాటు నీకు లేదు గదా, నీ వెప్పుడును దుఃఖించుట 
నేను చూడలేదే. ఇప్పుడేల విచారించుచున్నావుి నీ మనస్సు నా 
'కెరింగింపుము. పరమాన్నాదికము గొనివచ్చియున్నాను. వానిని భుజిం 
పము.” శ్రీనివాసు డేమియు పలుకకుండుట జూచి, వకుళాదేవి తిరిగి 
యిట్లు పలికెను. “అరణ్యమున నీ వేమైనను చూచియున్నావా? ఎల్లప్పు 
డును నిర్విచారుడవగు నీ విప్పుడు విచారించుటకు కారణ మేమి? నీ 
కేమి కావలయునో నాతో జెప్పుము. నిన్ను జూచిన నాకు చాల కష్టముగా 
నున్నది. అరణ్యమున నీ కెవ్వరైనను కన్యక కంటబడినదా? నిన్ను మోహిం 
పజేసిన యా పుణ్యవతి యెవరు? నాతో జెప్పుము. క్షణమాత్రములో వీ 
మనోభీష్టము నెరవేర్చెదను” ఇట్లు ప్రార్థింపబడిన శ్రీనివాసుడు చివరకు 
దుఃఖముతో మందమందముగా నిట్లు పలికెను. “ఈ దినమున నే నరణ్య 


74 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ములో పద్మానతియను నుత్కష్టకన్యకను జూచితిని. ఆమెను జూచి నా 
మనస్సు కామపరవశమయ్యెను. అట్టి కన్యక బహుజన్మార్షితపుణ్యముచే గాని 
లభింపదు. సర్యాంగసుందరిర్దైన యా కన్య యాకాశరాజుతనయ. ఆమెతో 
నాకు సంగము కలుగునట్లు చేయుము. లేనిచో నేను జీవింపజాలను. 
ఆమెను సమీసింపగా నన్ను రాళ్లతో నామె తరిమివైచినది. ఆమెను నాకు 
సంపాదించి పెట్టుము. ఆమెను జూచినచో నీవును నాకోరిక సరియ్టైనదని 
సంతోషించెదవు” 


16. పద్మావతియొక్క పూర్వజన్మవృత్తాంతము 


శ్రీనివాసుని కోరికను విని వకుళాదేవి యిట్లు ప్రశ్నించెను. “నీవు 
చూచిన కన్యక యెచ్చట నున్నది? ఆమెను జేరుటకు మార్గమును నాకు 
దెలుపుము. నేను వెంటనే పోయెదను, ఆమె పూర్వ మెవ్వతెగా నుండెను. 
ఆమె యెందుకీ లోకమున జన్మించినది. ఆమె వృత్తాంతమునంతను నాక్షు 
జెప్పుము” అని వకుళాదేవి యడుగగౌ, శ్రీనివాసు డిట్లు మందముగా బలి 
కెను. “ఆమె. పూర్వజన్మ వృత్తాంతమును జెప్పెదను వినుము. పూర్వము 
త్రేతాయుగమున నేను. రామావతారము నెత్తి పీత్రాజ్ఞానుసారము సీతా 
లక్ష్మణులతో సూడ దండకారణ్యమునకు బోయి. యుంటిని, అప్పుడు 
రావణుడను రాక్షసుడు వచ్చి నేనును లక్ష్మ శ్రణుడును దూరమున 'శేసయుం 
డగ్కా సీతను తీసికొని లంక 'కేగుటకు ప్రయత్నించెను. ఆ సమయమున 
సీతయొక్క యార్తనాదములను విని, యగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతను రక్షిం 
చుటకు రావణునితో నిట్టనియెను. “ఓ రావణుడా! మోసపోకుము. ఈమె 
జనకనందిని కాదు. నీకు వెరచి రామునిచే జనకనందిని నాదగ్గర దొచ 
బడినది. నీవు నాకు (ప్రియుడవు కాబట్టి నీకు నేను సహాయము చేసెదను. 
నేను నీకు నిజమైన సీతనిచ్చెద నుండుము” అని పలికి సీతను తీసికొని 
పోయి స్వాహాదేవి కప్పగించి, పూర్వము రావణాసచారముచే నతని వధకై 
ప్రతిజ్ఞవేసి, యరగ్నిప్రవేశ మాచరించి సమయముకోసము నిరీక్షించుచున్న 
వేదవతిని సీళరూపమును ధరింపజేసి, రావణుని యొద్దకు తీసికొని వచ్చి, 
(ఈమె నిజమైన సీత, ఈమెను తీసికొనివెళ్ళుము” అని చెప్పి యామె 


తృతీయాశ్యానము 785 
నిచ్చి పంపెను. రావణు డామెను తీసికొనిపోయి అశోకవనమున నుంచెను. 
తరువాత రాముడు లంకకు పోయి రావణుని సంహరించి, సీతను రప్పించి, 
శోధనకొర కగ్నిప్రవేశము. చేయించెను. అప్పుడన్ని నిజమైన సీతను తీసికొని 
రాగా, సీతొద్వంద్వ మచ్చట నావిర్భవించెను. రాముడు సత్యమైన సీతను, 
రెండవది యెవరని ప్రశ్నించెను. సీత యిట్లనియెను. “ఈమె. వేదవతి. 
నిర్నిమిత్తముగా నా దుఃఖమునంతను భరించినది. ఈమెననుగ్రహింపుము. 
వివాహావిధి పూర్వకముగా నీమె నంగీకరింపుము" అనిన రాము డిట్టనెను. 
“ఇప్పుడు నే నేకపల్నీవతము బూనియున్నా ననుసంగతి నీకు తెలియును. 
నేనిప్పు డీమె నంగీకరింపజాలను. ద్వాపరయుగమున నీ కోరిక ప్రకార 
మీమెను పరిణయమాడెదను. అంతవర శ్రీమె బ్రహ్మలోకమున నుండుగాకి 
ఆమె పద్మావతిగా బుట్టినది. నా వాక్య మసత్యము కాజాలదు. ఈమెను 
నేను. పరిణయమాడి తీరవలయును”. ఇట్లు పద్మావతీ పూర్వ జన్మ 
వృత్తాంతమును విని వకుళాదేవి సంతసించి యాకాశరాజు మందిరమున 
పద్మావతిని జూచుటకు పోయెదనని చెప్పెను. శ్రీనివాసుడు సంతసించి 
లేచి, వకుళాదేవి తెచ్చిన పరమాన్నాదికమును భుజించి యలంకరించుకొని 
స్థమితచిత్తు డైయుం డెను. 


17. వకుళాదేవి సద్మావతీసభులను కలసికొనుట 


వకుళాదేవి హయము నెక్కి పయనమై సువర్హముఖిని దాటి యగ 
స్త్యాశ్రమమును చేరెను. అచ్చట శివాలయమున పద్మావతీ సఖులను 
గనెను. మీరెవ్వరని యడుగగా వా రిట్లు ప్రత్యుత్తరము పలికిరి. “మే 
మాకొాశరాజు సన్నిధానమున నుండు కన్యలము” అనిన విని, వకుళాదేవి 
పద్మావతీవృత్తాంతము. నెరుంగగోరి వారిని “మీ వృత్తాంతము నంతను 
పూర్తిగా _ వినగోరుచున్నాను చెప్పోడని యడుగగా, వా రిట్లు చెప్పిరి. 
“నిన్న పద్మావతితో గూడ మేము. పుష్పముల గోయుటకు ఉద్యానవన 
మున కేగితిమి. మేము పువ్వులను గోయుచుండగా నచ్చటికి విచిత్ర 
తురగాధిరూఢుడగు మన్మథాకృతియగు పురుషుడొక డేతెంచెను. అతడు 
కిరాతవేషమును_ ధరించి యుండెను. పద్మావతిని జూచి యత డవాచ్య 


76 శ్రీ వేంకటాచల మానోత్మ్యము 


వచనములను బలుక నారంభించెను. పద్మావతి కుపితయ్టై యతనితో గల 
హీంచెను. రాళతో గొట్టించెను. అతడు గుఖమును వదలి యుతర 
దిక్కుగా వెడలిపోయెను. పద్మావతి యతడు నిర్గమించగా మూర్చిల్లెను. 
ఆమెను రథ మెక్కించి మేము రాజప్పరమునకు తీసికొనిపోతిమి. రాజు 
విచారించి, యామె విచారకారణమును_ దెలిసికొనగోరి బృహస్పతిని బిలి 
పించెను. గురు వామెస్ట్థితిని జూచి యిట్లు పలికెను. *ఓ రాజా! వినుము. 
పుష్పార్ధము వనమున కేగిన యీ కన్య పురుషుని జూచి భయపడినది. 
దానికి శాంతిని జెప్పెైదను వినుము. అగస్త్యాశమమున శివునకు పదునా 
కండుగురు బ్రాహ్మణులచే నభిషేకము చేయించుము. ఆమెకు సుఖము 
కలుగును” ఆ మాటలు విని బ్రాహ్మణులను పిలిపించి యభిషేకమునకు 
ఆజ్ఞాపించెను. వారితో గూడ సంభారములనుగొని మేము వచ్చియున్నాము. 
ఇది మా వృత్తాంతము. ఇక నీ వృత్తాంతమును జెప్పుము అని పద్మా 
వతీసఖులు పలుకగా, వకుళాదేవి యిట్లనియె “నేను హరిసేవకురాలను. 
నా పేరు వకుళ యందురు. నే నిప్పుడు వేంకకేశుని యానతి నిచ్చటికి 
వచ్చితిని. ధరణీదేవితో నాకు కార్యము కలదు. నాకు ధరణీదేవిదర్శనము 
లభించునట్టు మీరు చేయవలెను.” “అభిషేకము పూర్తియైన పిదప మేము 
ధరణీదేవి యొద్ద కేగెదము. నీ వంతవరకు నిచ్చట నిరీకించినచో నిన్ను 
మాతో తీసికొనిపోయి ధరణీ దేవిదర్శనము  చేయించెదము” అని సఖులు 
పలుకగా వకుళాదేవి యప్లేయని యచ్చట నిరీక్షించుచుండెను. 


18 శ్రీనివాసుడు ఎరుకలసాని రూసమును ధరించి 
నారాయణపురమునకేగుట 


వకుళాదేని వెళ్ళియున్నప్పటికి నామె కార్యమును సాధించగల్లునో 

లేదో యని శ్ర్రీనివిసుడు స్వయముగా వెళ్ళునుద్దేశ్యముతో నొక యెరుకల 
యి 

సొనివేషమును ధరించెను. ఆమె లంబోదరమును, లంబక్షర్ణములను ధరించి 

గుంజామణులచేతను శంఖహారములచేతను నలంకరించుకొనెను. సప్తమాస 

వయస్కుడైన. శిశువును వీపున కట్టుకొని, శిరమున ధాన్యపూరితమగు 

వెదురుబుట్టను ధరించెను. చేతిలో నొక కజ్జను పట్టుకొని నడచుచు 


తృతీయాశ్యానము 77 
నారాయణప్పురమున కేతెంచెను. సోదెచెప్పుదునని కేకవేయుచు వీథులలో 
దిరుగ నారంభించెను. దాని క్రేకలను విని పుర్హ్రీలందరును ధరణీదేవి 
యొద్దకు పోయి. యామెవిషయము నెరింగించిరి. ఆమె యనుమతిపై 
యా యెొరుకలసొనిని రాజమందిరమునకు రమ్మని - పీలిచిరి. తన్ను హాస్య 
మాడుటకు పిలుచుచున్నారని యామె వచ్చుటకు నిరాకరించగా, ధరణీదేవి 
స్వయముగా వచ్చి యామెను పీలచెను. ఆ యొరుకలసాని లోనికివచ్చి 
యిట్లు పలికెను. “దేవీ! నరనారాయణస్వామి నా భర్త. ఈ కుమారు 
డతనికే కలిగినాడు. అత డాజ్ఞాసించగా నీ మందిరమునకు వచ్చితిని, 
నేను భూత భవిష్యద్వర్తమానముల నెరింగి చెప్పగలను. నా వాక్యము 
అసత్యములు కానేరవు. అట్టయ్యెనేని నా జిహ్వను కోయించి నన్ను నగరము 
నుండి వెడలగొట్టింపుము.” ఆ మాటలు విని ధరణీదేవి యామెను లోనికి 
తీసుకొనిపోయి యాసనమున గూర్చుండబెట్టను. అప్పుడు యెరుకలసాని 
ధరణీదేవిని స్నానమాచరించి రమ్మని కోరెను. రాణి యట్లుచేసి రాగా, 
దేవతలకు ,ప్రీతిగలుగుటకు వాయనము నిమ్మని కోరెను. ఆమె మాటల 
ప్రకారము ధరణీదేవి స్వర్థశూర్చమున వాయనము నిచ్చెను. వాయనము 
నామెముంధర నుంచి ధరణీదేవి తన దుఃఖమెప్పు డంతము నొందునో 
సత్యముగా చెప్పుమని కోరెను. *నేను చెప్పెదను కాని నా కుమారుని 
కన్నము పెట్టమని యా యెరుకలసాని కోరెను. ధరణీదేవి పెట్టించిన 
మృష్టాన్నమును శిశువు తినకపోగా తల్లియే భుజించి, తాంబూల మిమ్మవి 
యడిగెను. అప్పుడు ధరణీదేవి ఏలాలవంగ కర్పూరపూగఫలములతో గూడిన 
తాంబూలము నిప్పీంచెను. దానిని గ్రైకొన, శిశువు నొడిలో నుంచుకొని 
యెరుకలసాని సోదె చెప్పనారంభించెను. 


(భవిషోత్తరపురాణము 8-వ అధ్యాయము) 
19. ఎరుకలది పద్మావతీ యస్వాప్థ గమునకు గారణము 
నెరింగించుట 


“నిన్నటిదినము పద్మావతి గుజ్జమునెక్కి వచ్చిన యొక సుందర పురు 
షుని చూచి మోహవశయ్డై, కామజ్వరముచే పీడింపబడుచున్నది. పద్మావతి 


78 ఛ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


శ్రీ వేంకటాధీశుడగు శ్రీనివాసుని పతిగా _జేసికొనుటకు గోరుచున్నది. 


నిన్న కిరాతవేషమును ధరించి తురగాధిరూఢుడై వచ్చినవాడు శ్ర్రీనివా 
సుడే. అధనికి నీమె నిచ్చి వివాహము చేసినచో నీమెపీడ నివృత్తియగును. 
వైకుంద వాసుడగు హరి శ్ర్రీనివాసరూపముతో వేంకటాద్రిపై నున్నాడు. 
అతని యశ్వమునే నీ _ కుమార్తె రాళ్ళతో కొట్టించినది. రాజపుత్రి 
యందుండు గౌరవముచే నతడు క్షమించి నివృత్తుడయ్యెను. అతనికి 
పద్మావతిని చ్చి వివొహము చేసినచో నామె సుఖమును బొందును. లేనిచో 
దుఃఖమును బొందును. అతని కియ్యనిచో మూడు దినములలో నామె 
మరణీంపవచ్చును. కోరకుండ నెట్టిచ్చెదనని సందేహపడకుము. ఇంకొక్క 
గడియకాలమునకు పద్మావతిని యాచించుటకు వృద్ధురాలగు నబల యొకతె 
రాగలదు. నా మాటలను విశ్వసించి, నీ భర్తను నతని సోదరుడగు తొండ 
మానుని (ప్రేరేపించి, పద్మావతిని శ్రీనివాసునకు వివాహము చేయించుము. 
స లే నం 
య పద్మావతి జీవించగలదు” అని చెప్పి పులింద్ట్రీ స్వగృహమున 


20. పద్మావతి శ్రీనివాసుని వరించినట్లు 
ధరణీదేవితో జెప్పుట 


పులింద్త్రీ నిర్గమించగా, ధరణీదేవి లోనికి వెళ్ళి పద్మావతిని సమీ 
పించి, *నీ కేమి కావలయును, నీ మనస్ఫులోనున్న కోరికను నాతో జెప్పుము, 
నీ కోరికను నేను నెరవేర్చెదను. తల్లియగు నాతో చెప్పనియెడల నేను 


"విషపానము చేసీ ప్రాణములను విడిచెదను” అని నిర్బంధించి యడిగెను. 


పద్మావతి యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.. “నాకు చెప్పుటకు సంకోచముగా 
నున్నది. అయినను నీవు నిర్బంధించుచున్నావు కనుక చెప్పెదను వినుము. 
నీ ెలవృగ్రైకొని నిన్న నేను పుష్పములు కోయుటకు సభులతో గూడ 
నుద్యానవనమున 'కేగితిని కదొ. అచ్చట పురుషోత్తముని గంటిని. ఆ పుండ 
రికాక్టునిమీదికి నా మనస్సు పోయినది. అతని సాంగత్యము లభింపనిచో 
నేను జీవింపజాలను. ఇది నిజమని నమ్ముము. అతడు సర్యోత్తముడగు 
పురుషోత్తముడు. శంఖచక్ర గదాధరుడు. అతని కంఠమున గౌస్తుభము ప్రకా 


తృతీయాశ్యానము 708 
శించుచున్నది. అతని మూలముననే నా కీ బాధ కలుగుచున్నది” అని 


పలికిన, ధరణీదేవి విని పద్మావతిని నోదార్చి, యాకాశరాజునకు పులిందస్త్రీ 
తెలిపిన విషయమును పద్మావతి వృత్తాంతమును నెరింగించెను. 


21. పద్మావతి సభఖులతో గూడ వకుళాదేవి 
ధరణీదేవి చెంతకువచ్చుట 


అగస్త్యాశమమున శంకరుని యభిషేకము పూర్తికాగా పద్మావతీ 
సఖులు సంభారములను _ శిరస్సులందుంచుకొని, బ్రాహ్మణులతో గూడ 
నారాయణపురమునకు తిరిగివచ్చిరి. వారితోగూడ _ వకుళాదేవి ధరణీదేవి 
దర్శనార్థము వచ్చెను. బ్రాహ్మణులను బూజించి, వారి యాశీర్వాదము 
లను పద్మావతికి నిప్పించి, తరువాత తాను భుజించి, పద్మావతీ సఖులను, 
వారితో వచ్చిన స్త్రీ యెవరని ధరణీదేవి యడిగెను. వారిట్లు విన్నవించిరి. 
“ఈమె వాసము వేంకటాచలము. ఈమె శ్రీనివాసుని సేవకురాలు. 
ఈమె పేరు వకుళాదేవి. దేవితో నేదో మాటలాడవలసి యున్నదని చెప్పే 
మాతో వచ్చినది. ఆమె వచ్చినపని యడిగినచో నామెయే చెప్పగలదు” 
అనిన ధరణీదేవి యామెను కూర్చుండుమని యాజ్ఞాపించి “నీవు వచ్చిన 
కార్యమేమో చెప్పుము. నేను దానిని నెరవేర్చెదను” అని యడిగెను, నేను 
“కన్యక న పేక్షించి వచ్చితి నని వకుళాదేవి చెప్పగా ధరణీదేవి “మాకు వరా 
పేక్ష కలదు. కాబట్టి వరుడెవ్వడో, యతని నివాసమేదియో, గోత్రనామము 
లెట్టివో, కులమేదో _ తెలియజెప్ప్తు మనిన, వకుళాదేవి యిట్లు పలికెను. 
“అతని తల్లి దేవకి తండ్రి వసుదేవుడు. కులము చంద్రవంశమ్ము. అతని 
సేర్రు కృష్ణుడు, గోత్రము వసిష్టగోత్రము. నక్షత్రము శ్రవణము. అతని 
నివాసము వేంకటాద్రి. అతడు విద్యావంతుడు, ధనవంతుడు, బలవంతుడు, 
మంచి. యాచారశీలుడు. ఇరువదియైదు సంవత్సరములు వయస్సు కల 
వాడు” అనిన విని ధరణీదేవి సంతసించి యిట్లు పలికెను. *నీ మాటల 
వలన నాకొక్క శంక కలుగుచున్నది. అది యెట్టిదనిను ఆతడు నీ వని 
నట్లు కులీనుడును, భాగ్యవంతుడును, బుద్ధిముంతుడును, బలవంతుడును, 
యౌవనవంతుడును నైనచో, నిన్నిదినములవరకు నివాహమాడకుండుటకు 


80 శ్రీ వేంకటాచల మానోత్మ్యము 


కారణమేమి” అనిన _వకుళాదేవి ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను. “బాల్య 
మందే యితనికి వివాహము జరిగినది. కాని సంతానము లేక పోవుటచే 
ద్వితీయము చేసుకొన గోరుచున్నాడు. అంతియె కాని, శురి యితరదోష 
మేమియును లేదు” అనిన విని తృష్తిజెంది, ధరణీదేవి యాకాశరాజును 
జేరి ఆతనితో నిట్లనియె. “కన్యార్థము వేంకటాద్రినుండి వకుళాదేవి 
వచ్చియున్నది. పురోహితులను బిలిపించి, వధూవరుల నక్షత్రాద్యానుకూ 
ల్యమును విచారించి, ముహూర్తమును నిరయించుము.. పద్మావతిగూడ 
నతనినే వివాహమాడవలెనని సంకల్పించుకొనియున్నది..  భార్యమాటలను 
విని యాకాశరా జిట్లు పలికెను. “ఉహో! నా పూర్వపుణ్యము వలన నిట్టి 
మంగళము నాకు సంప్రాప్తమైనది. నా సితరు లందరు నేటికి ముక్తులైరి, 
నా కత్యంతానందముగా నున్నది” అని పలికి-- 


22. ఆకొశరాజు బృహస్పతిని శుకమునిని రప్పించి 
వారితో నాలోచించుట 


“పుత్రికను శ్రీనివాసున కిచ్చి వివాహము చేసెదను, విచారింపకు 
మని యోదార్చి బృహస్పతిని సిలుచుటకు, తన కుమారుని స్వర్గమునకు . 
బంపెను. బృహస్పతి రాగా రాజాతనితో నిట్లు పలికెను. “నీ యాజ్ఞయైనచో 
నా పుత్రికను శ్ర్రీనివాసున కిచ్చి వివాహము చేసెదను. కన్యను వరించుటకు 
సాధ్వి వచ్చియున్నది. గోత్రనామాదికములు తెలుపబడినవి. అయినప్పటికి మీ 
యాజ్ఞకై నిరీక్షించుచున్నాను” అని యడుగగా బృహస్పతి యిట్లు పలికెను. 
“ఓ రాజా! నే నప్పుడప్పుడు భూలోకమునకు వచ్చుచుందునే కాని సదా 
యిచ్చట నుండువాడను కొను. అందుచే నాకు శ్రీనివాసుని చరిత్రము 
సమగ్రముగా దెలియదు. శుకముని యెల్లప్పుడును భూలోకమున నుండు 
వాడు. అతనికి శ్రీనివాసుని వృత్తాంత మంతయు _ దెలిసియుండును. 
అతడు చెప్పగలడు. కనుక వెంటనే యతనిని రప్పింపుము” అనిన రాజు 
వెంటనే శుకయోగీంద్రుని గొని తెచ్చుటకు తన తమ్ముడగు తొండమానుని 
బంపెను. అతడు శీఘ్రముగా పోయి శుకునితో నిట్లు పలికెను. “శుక 
యోగీంద్రా! మా యన్న నీతో నిట్లు వచింపుమని నన్ను పంపియున్నాడు. 


తృుతీయాళ్యానము 8 
పద్మావతి వివాహయోగ్యవయస్కటయైనది. రాజామెను శ్ర్రీనివాసున కిచ్చి 
వివాహము చేయుటకు గోరుచున్నాడు. యుక్తాయుక్తముల నాల్నోచించు 
టకు బృహస్పతిని రప్పించెను. అందుకొరకే నిన్ను గూడ తీసికొని 
రమ్మని నన్ను బంపెను. కాబట్టి నీ వవకాశముచూచుకొని రావలయునని 
కోరుచున్నాను.” అదివిని శుకముని యపరిమితానందభరితుడై వెంటనే 
మాధ్యాహ్నిక కృత్యముల నెరవేర్చుకొని యతనితో నారాయణపురి కేగెను. 
వచ్చిన వెంటనే యాకాశరాజు శుకమునిని యర్ష్యపాద్యములతో సత్కరించి 
యిట్లు పలికెను. “ఓ మునీంద్రా! పద్మావతిని శ్ర్రీనివాసున కిచ్చి వివా 
హము చేయ సంకల్పించితిని. తాము నా సంకల్పము నామోదించినచో 
దానిని నెరవేర్చెదను” అనిన శుకముని రాజుతో నిట్లుపలికెను. “ఓ 
రాజేంద్ర! యీ కన్యాదానవిషయమున నీవు సందేహింప నక్కరలేదు. 
నీవు ధన్యుడ వగుదువు. నీ వంశము పావన మగును. నీ పితరులు 
స్వర్గమున కేగుదురు. పూర్వజన్మమున నీవు గొప్ప పుణ్యమును జేసి 
యుండుటచే నీ జన్మమున సాక్షాత్తుగా శ్రీనివాసుడు నీకు జామాత, 
యగుచున్నాడు. నీకంటె పుణ్యాత్ముడు లేడు. ఈ విషయమున విలంబము 
చేయకుము. శీఘ్రముగా శుభమును జరిగింపుము. సర్వసంగములను బరిత్య 
జించి కందమూలములను భుజించి, తపముచేసి కూడ మేము శ్రీనివాసుని 
బ్రత్యక్షముగ జూడలేకున్నాము. ఇప్పుడు నీ సంగముచే మేము కృతార్జులమై 
శ్రీనివాసుని బ్రత్యక్షముగా _జూడగలుగుచున్నాము. నీ సంగము జన్మ 
జన్మములయందును మాకు కోరదగినదిగా నున్నది.” 


23. పద్మావతిని శ్రీనివాసునికి కన్యాదానము చేసెదనని 
ఆకాశరాజు ప్రతిజ్ఞవేయుట 


రాజామాటలను విని తనను గృతార్జునిగా దలంచి గోత్రనక్షతాది 
యోగములను గ్రహగతులను విచారింపుమని గురుని గోరెను. తనది యత్రి 
గోత్రమనియు పద్మావతిది మృగశిరానక్షత్రమనియు విన్నవించెను. వకుళాదేవి 

జ కల ల, 
శ్రీనివాసునిది వసిష్టగోత్రమనియు శ్రవణనక్ష్మత్రమనియు చెప్పెను. వారి 
మాటలనువిని గురుడు యోగమును, విమర్శించి హర్షపూరిత మనస్కుడై 


82 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


యిట్లనియెను. “నాడీకూటము, యోనికూటము, సూత్రకూటములన్నియు 
ననుకూలముగా నున్నవి. (గ్రహములన్నియు శుభదాయకములుగా నున్నవి, 
అందుచే మీ బంధుమిత్రులతో నొలోచించి కన్యాదానము చేయుము 
అనిన రాజు సంతసించి బంధుమిత్రాదులను రస్పీంచి వారితో నాలోచించి, 
పుణ్యాహవాచనము గావించి, వారియెదుట భుజమునెత్తి “పద్మావతిని శ్రీని 
వాసునకు కన్యాదానము చేసెద” నని ప్రతిజ్జదే సెను. 


24. ఆకాశరాజు శ్ర్రీనివాసునకు శుభలేఖ పంపుట 


తదనంతరకరణీయం బేమని యాకాశరాజు బృహస్పతి నడుగగా నతడు 
శ్రీనివాసునకు శుభసత్రిక వ్రాసీ బ్రాహ్మణుని ద్వారా పంపునుని చెప్పెను. 
ఏమి లేఖనీయమో తమరే యానతీయుడని రాజడుగగా బృహస్పతి వ్రాయ 
వలసిన విషయమును ప్రతిపొదించెను, గురూపదిష్టమార్గమున రాజిట్లు 
వ్రాసెను. “వేంకటాచలవాసియగు శ్ర్రీనివాసునకు నాకాశరాజు చేయు 
నాశీర్యాదములు. నీ యాశ్రయమును గోరుచు నేను వ్రాయు సమాచా 
రము లేమనగా, ఇచ్చట నేనును నా బంధువులును నీ యనుగ్రహమున 
గుశలముగా నున్నాము. మీ యందరిక్షేమాతిశయముల గూర్చి తజచు 
పత్రములు వ్రాయుచుండ వేడెద. ఈ పత్రము దైతశుక్త త్రయోదశినాడు 
_వ్రాయబడుచున్నది. నా పుత్రిక యగు పద్మావతిని నీ కిచ్చి వివొహము 
చేయవలయునని నా యాశయము. కాబట్టి నీ వామెను పరిణయమాడవలె 
నని నాకోరిక, బృహస్పతియును శుకుడును నా మనస్సు నెరిగియున్నారు. 
వైశాఖ శుక దశమీ _ భృగువాసరము శుభముగానున్నది. బంధువులతో 
వేంచేసి యాదినమున నా కుమార్తెను పాణిగ్రహణము చేయవలయునని 
నా ప్రార్ధన. నే నింతకన్నను వ్రాయవలసీన దేదియు లేదు. శుకముహాముని 
చెప్పినట్లు చేయుము” అని వ్రాసి పత్రమును శుకమునిచేతి కిచ్చి పంపెను, 
ఆకాశరాజొక క్రోశ మాత్రము శుకునివెంట వెళ్ళి యే ప్రకారముగానైనను 
థ్రీనివాసుని _ చిత్తమును వశపరచుకొని వివాహమున కంగీకరించునట్లు 
చేయుమని చెప్పి యింటికి మరలెను. 


లృతీయాశ్వానము 83 


శుకుడు మధ్యాహ్నసమయమున వేంకటాద్రిచేరెను.. అతనిని గని 
నివాసుదు తనకార్యము సఫలమయ్యెనా రేదా యని ప్రశ్నించెను. నీ 
రము సఫలనే యని పలికి శుకుడతనికి సాష్ట్రాంగప్రణామమాచరించెను, 
నివాముడు సంతసించి బుషిని అలింగనముచేసీ కక్షమున నేమితెచ్చి 
తివని యడిగెను. ఆకాశరాజు పంపిన సత్రమని లేఖను శ్ర్రీనివాసునకు 
సమర్చించెను. పత్రికను చదువుకొని సంతోషించి ప్రత్యుత్తరము వ్రాయు 
దునని శ్రీనివాసుడు నుడివి యిట్లు వ్రాసెను. “రాజాధిరాజును సుధర్మ 
తనయుడు నగు నాకాశరాజునకు నమస్కారము లాచరించి వ్రాయున 
దేమనగా “- మీరు వ్రాసిన పత్రమును జూవి సంతసించితిని, మీకోరిక 
నంగీకరించి వైశాఖ శుద్ధదశమీ భృగువారమునాడు మీ కుమార్తెను పాణి 
(గ్రహణము జేసెదను. పూర్వకాలమున సాగరుడు నొకు కన్యాదానమును 
జేసి యెట్లు శీర్తిబడసెనో, యప్లే నీవు నా కిప్పుడు కన్యాదానమును జేసి 
క్రీర్తిపొందెదవు. నాకు కన్యాదానమునుజేసి నీవు నీ పూర్యోత్తర కులముల 
నుద్ధరించి శ్రీర్తిని పొందగలవు. నీవు విశేషజ్డుడవు కనుక నీ కధికముగా 
వ్రాయ నవసరములేదు” అని పత్రికను వాసి శుకునిమూలముగా నాకాశరా 
జునకు బంపెను. హరిసందర్శనానందముతో శుకుడు మరలి యాకొశరాజు 
పురమునకు బోయెను. 


(ూ 


య 


6. 


25. శ్రీవివాసునితో వకుళాదేవి పద్మావతీ పరిణయ 
వృత్తాంతమును జెప్పుట 


శుకగమనానంతరము శ్రీనివాసుడు నకుళాదేనినిజూచి యిట్లడిగెను. 
“అమ్మా యేమి యింత యాలస్యమైనది. అచ్చట ఆకాశరాజు వద్ద నేమి 
జరిగినదో చెప్ప” మనెను. “బహుప్రయాసముతో _ నీ కార్యమును సాధించి 
తిని. దైవవశమున నారాయణాశమమునుండి ధరణీదేవి వచ్చినది. ఆమె 
కన్యక నీ కియ్యదగినదని వచించెను. కన్య కూడ నీయందు రాగముకలదై 
యన్యుని వివాహమాడనని చెప్పెను. వారి మాటలను వినీ రాజు కన్యకను 
నీ కిచ్చుట కంగీకరించెను. నీ కిచ్చెదనని సభలో ప్రతిజ్ఞ కూడ జేసెను 


రిక శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


అను వకుళాదేని మాటలను విని' శ్రీనివాసుడు సంతసించెను. 


(భవిష్పోత్తరపురాణము కావ అధ్యాయము.) 


26. శ్రీవివాసుని యాజ్ఞపై బ్రహ్మాదుల నాహ్వానించుటకు 
శేష శేషాశనులు వెళ్ళుట 


బంధు పరివారసమేతుడగు ఆకాశరాజు గృహమునకు వివాహార్ధము 
బంధుపరివార రహితముగా వెళ్ళుట యుచితముకాదని దలచి శ్రీనివాసుడు 
చతుర్ముఖుని, రుద్రుని బంధుమిత్ర _పరివారసమేతముగా నాహ్వానించు 
టకు శేషుని గరుడుని లేఖలిచ్చి పంపెను. గరుడుడు సత్యలోకమునకు 
వెళ్ళి చతుర్ముఖుని జూచి శ్రీనివాసుని లేఖను అందించెను. ఆ పత్రికను 
విప్పి (బ్రహ్మదేవు డిట్లు చదివెను. “చిరంజీవియగు పుత్రుడు చతుర్ముఖు 
నకు శ్రీనివాసుని మంగళాశాసనములు. కలియుగాదియం దాకాశరాజు తన 
కుమార్తెను నాకు కన్యాదానము చేయదలంచియున్నాడు. ఆ వివాహము 
నకు నీవు సపుత్ర కళత్రముగాను లోకపాల, నాగ గంధర్వాదులతోను వచ్చి 
కల్యాణమును జూచి వెళ్ళవలెను.” ఆ పత్రికను జూచి బ్రహ్మ యత్యంత 
సంతోషమును పొందినవాడై ద్వారపాలకులను బిలచి శ్రీనివాసుని కల్యా 
ఇమునకు _ భారత వర్షమున శేషాచలమునకు - బోవుటకు సమస్త సేనలు. 
సర్వజనులును సంసిద్ధము కావలయునని భేరీ దుందుభులను మసం 
డని మతమైనా 1 : 


27. చతుర్ముఖుడు శేషాచలమునకు వచ్చుట 


చతుర్ముఖుడు వస్త్రభూషణాదులచే నలంకృతుడై. సరస్వతీ సావిత్రీ 
గొయత్రీ దేవులతో  హంసవాహనుడై సపరివారముగా శేషాచలమునకు 
వెడలెను. ముందుగా చారులు వచ్చి శ్రీనివాసునికి చతుర్ముఖాగమన. 
మును నివేదించిరి. ' శ్రీనివాసుడు పుత్రస్నేహమువలన గరుడునధి పించి 
బ్రహ్మకెదురుగా బయలువెడలెను. అది చూచి చతుర్ముఖుడు హంసనుండి 


తృతీయాశ్యానము 85్‌' 
దిగి _సాష్ట్రాంగప్రణామము. నాచరించెను.. శ్రీనివాసు డతనిని లేవదీసి 
పుత్రస్నేహముచే నొలింగనము చేసికొనెను. వారిద్దరును పరస్పర కుశల 
ప్రశ్నలతో గొంతకాలము గడపిరి. అప్పుడు శ్రీనివాసుడు ద్వాపరాంత 
మున వైకుంఠమున శేషతల్పముమీద నుండగా భృగుమహర్షి తన్నురమున 
దన్నుటయు దానివల్ల లక్ష్మి కోపగించి కొల్హాపురమునకు పోవుటయు 
నా. విచారముచే తొను వైకుంఠమును వదలి వేంకటాద్రికి వచ్చి వల్మీ 
కమునందుందుటయు చోళరాజు భృత్యుడు రాజభార్యాతాడితుడై తన్ను 
కుఠారములో గొట్టుటయు వకుళాదేవి తన్ను సంరక్షించటయు మొదలగు 
తన వృత్తాంతమునంతను వివరించెను. తరువాత నొక దినమున మృగ 
యాసక్తుడై పద్మతీర్థసమీపమున నున్న యుపవనమున కేగుటయు నచ్చట 
ఆకొశరాజు కుమార్తెయగు పద్మావతిని చూచుటయు నామెను మోహించు 
టయు నామె వివాహమును ఘటింపజేయుమని వకుళాదేవిని గోరుటయు 
నామె వివాహమును నిశ్చయించుటయు మొదలగు వృత్తాంతము నంతను 
జెప్పెను. 


28. శేషాద్రికి రుద్రాదు లరుదెంచుట 


ఇంతలో పార్వతీషణ్ముఖస మేతుడగు శంకరుడు తన ్రమథగణము 
లతో గూడ వేంకటాద్రి. కరుదెంచెను. నీలకంఠుడు శ్రీనివాసునికి 
చతుర్ముఖునకును వందనముల నర్చించెను, . శ్రీనివాసు డాలింగనము 
చేసి నీలకంఠుని నుచితాసనమున నిషణ్డుని గావించెను. తదుపరి కుబే 
రుడు _ భార్యాబంధువులతోను యక్సులతోను వచ్చెను. అటుతరువాత 
స్వాహా స్వధాసమేతుడై 'మేషవాహనుడగు. నగ్ని విచ్చేసెను.. అటుపైన 
యమ వరుణేంద్రవాయుచంద్రసూర్యాది దేవతలందరును. నొకరితరువాత 
నొక రరుదెంచిరి. ఇంతలో కళ్యపభరద్యాజ వామదేవ గౌతమ విశ్యామిత్ర 
వసిష్ట వాల్మీకి పరశ్తురామ పులస్త్యదధీచి శునఃశేఫ గాలవాది బుషులం 
దరును. గ్రమముగా వేంకటాద్రికి వచ్చిరి. వారి నందరిని శ్రీనివాసుడు 
యథాయోగ్యము గౌరవించి యుచితాసనములలో 'గూర్చుండబెట్టను, 


86 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


29. విశ్వకర్మ వివాహపురమును నిర్మించుట 


" శ్రీనివాసుడప్పు డింద్రుని గని వివాహార్థము విశ్వకర్మచే పురమును 
నిర్మింపజేయుమని యాజ్ఞాసీంచెను. ఇంద్రుని యాజ్ఞచే విశ్వకర్మ సంచాశ 
ద్యోజనవిశాల మ్రైనట్టీయు, త్రింశద్యోజనాయత మైనట్టియు, విచిత్రమైన 
ట్టియు, మనోహర మైనట్టియు గొప్ప పురమును. నిర్మించెను. అటుపైన 
శవీపతి శ్రీనివాసుని యాజ్ఞపై మయునితో గూడ ఆకాశరాజ పురమునకు 
జని యచ్చట గూడ నొక వివాహగృహమును నిర్మింపజే సెను. మౌక్తిక హార 
ములతో నలంకరింపబడిన రళ్నస్తంభములతో గూడిన వివాహవేదికను గూడ 
విశ్వకర్మ నిర్మించెను. రత్నతోరణ మండితమైన రత్నస్తంభ గోపురమును 
నొపీకూపశతములను వాజిగజ భవనములను గూడ నిర్మించెను. 


30. శ్రీనివాసుడు దేవతలను బుషులను 
వివాహకార్యములందు నియోగించుట 


అప్పుడు శ్రీనివాసుడు దేవతలను జూచి యిట్లు పలికెను. “ఆకాశ 
రాజునకు పద్మావతియను _ కుమార్తె కలదు. ఆమెను పొణీగ్రహణము 
చేయవలయునని నా కిచ్చ కలదు. మీరందరును నీ సంబంధము నంగీక 
రించినచో నే నామె నంగీకరించెదను.” ఆ మాటలను విని బ్రహ్మాది దేవత 
లిట్లు పలికిరి, “నే మందరము మీకు దొసులము. నీ ప్రసాదమువలన 
నిచ్చట మహోత్సవమును జూడ వచ్చితిమి” అనిన నందరి యంగీకారము 
నెరింగి శ్రీనివాసుడు దేవతలను వివాహకార్యములయందు నియోగించెను. 
వచ్చిన దేవతలను బుషులను సత్కరించుటకు శంకరుని వినియోగించెను. 
దేవతల నందరిని నాహ్యానించుటకు కుచూరస్వామిని, వారిని తాంబూల 
దానాదులచే గౌరవించుటకు మన్మథుని, వంటచేయుటకు హన్యవాహనుని, 
జలముల నిచ్చుటకు వరుణుని, సుగంధద్రవ్యముల నిచ్చుటకు వాయు 
వును, ధనవస్ర్రాదుల నిచ్చుటకు కుబేరుని, దీపధారణమునకు నిశాకరుని, 
భాండములను శుడ్డిచేయుటకు వసువులను, దుష్టులను దండించుటకును, 
శిష్టులను పరిపాలించుటకును యముని నియోగించెను. దేవతలందరును 


తృతీయాశ్వ్యానము రి 


శ్రీనివాసుని యాజ్ఞ గైకొని వారివారికి నియమించబడిన సప్త మాలను 
నెరవేర్చుటకు వెడలిపోయిరి. 


31. వివాహార్థము కరవీరపురమున (కొల్హాపురము) నుండి 
రవును రప్పించుట 


అంతట చతుర్ముఖుడు శ్రీనివాసునిజేరి “పుణ్యా హవాచనము, ఇష్ట 
దేవతాపూజ, కులదేవతాప్రతిష్ట మొదలగు పూర్వకర్మకలాపము జరుగవల 
సియున్నది కనుక మంగళస్నానము చేయుమని” కోరెను. అప్పుడు 
థ్రీనివాసుడు కరవీరప్పురమున నున్న లక్ష్మీదేవిని తలంచుకొని విచారిం 
పసాగెను. “రమలేని సభ శోభింపజాలదు. నీవును నేనును దేవతలును 
గూడ చంద్రుడులేని నక్ష్షత్రములవలె శోభింపజాలము. _ ప్రళభయకాలమున 
నే. నొక్కడను శ్రీరసముద్రమున వటపత్రము మీద శయనించి యున్న 
ప్పుడు గూడ నన్ను విడువకుండు లక్ష్మిని విడిచి నే నెట్లు సుఖము 
ననుభవింపగలను? ఆమె లేనిదే నేనెట్లు వివాహమాడగలను?” అని 
యిట్లు శ్రీనివాసుడు విలసించగా, పితామహుడిట్లు పలికెను. “అట్టయినచో 
ముందేల చెప్పకుంటిరి? ఇప్పుడేల ప్రొకృతునివలె విచారించెదరు? అయి 
ననేమి! మమ్మెవరినైన పోయి యామెను తోడితెమ్మని యాజ్ఞాపించినచో 
పోయి యామెను తీసికొనివచ్చెదము. అప్పుడు శ్రీనివాసుడు సూర్యుని 
బిలిపించి యిట్లు పలికెను. “నీవు కరవీరపురమునకేగి యచ్చటనున్న 
రమను నావద్దకు తీసుకొనిరమ్ము” అని యాజ్ఞాసించెను. *నే నామె 
నేమి చెప్పి తీసుకురావలయును? ఆమె నా మాటల నెట్లు విశ్వసింపగ 
లదు” *నీ కుపాయము చెప్పెదను వినుము అని శ్రీనివాసు డిట్లు 
పలికెను. “నీ వివాహముచే శ్రీనివాసుడు నిశ్చేతనుడై యున్నాడు. నా 
దేవిని నే నెప్పుడు చూడగలవని ప్రలపించుచు నశక్తుడుగా పడియున్నాడు. 
జీవిత సంశయమున నున్నట్టున్నది. ఇట్లు నీవు చెప్పినదో నీ వెంట రాగ 
లదు” ఈ యుపాయమును విని సూర్యుడు “ఆమె సర్వజ్ఞ కదా, అందరి 
హృదయములలోని విషయములను నామె యెరుగగలదు కదా. నా మాటల 


౮ 


88 శ్రీవేంకటాచల మావోత్మ్యము 


నెటు నమ్మగలదు? అదియునుంగాక స్వస్థముగా నున్న నిన్ను రోగ 
స్థుడ్రైయున్నాడవని యెట్లు చెప్పగలను” అని సందేహించెను. దానికి 
శ్రీనివాసుడు, నా మాయచే మోహింపబడిన యామె, నీ మాటలను విశ్వ 
సించును. పొమ్ము” అని ధైర్యము చెప్పి వానిని బంపెను. 


సూర్యుని మాటలను విని రమ రథమెక్కి వాయువేగముతో వేంక 
టొద్రికి వచ్చెను... ఆమె నెదుర్కొనుట కశక్తుని వలె శ్రీనివాసుడు, 
శంకరుని కంరమున నొక భుజమును, చతుర్ముఖుని కంఠమున రెండవ 
భుజమునుంచి, మెల్ల మెల్లగా వెళ్ళెను. అట్టి స్టీతియందున్న శ్రీనివాసుని 
జూచి. కమలొాలయ శీఘ్రముగా రథమును దిగి, సంపెంగ పుష్పముల 
నతని పాదములయందు. జల్లి, అతి భక్తితో నాలింగనము చేసికొనెను. 
ఆమె యాలింగనముచే స్వస్థుడైన శ్ర్రీనివాసుడామెను కుశల ప్రశ్నచేసెను. 
ఆమెయు శ్రీనివాసుని కుశలము విచారించెను. తదుపరి కమల "నేను 
నీ మాయచే మోహితురాలనైతిని. బ్రహ్మరుద్రాది దేవతలే నీ మాయచే 
మోహితులు కాగా నా సంగతేమున్నది? దానికేమి కాని నన్ను పిలి 
పించిన కారణమేమి చెపోమని శ్రీనివాసుని బార్హించెను. శ్రీనివాసు 
డిట్లు పలికెను. “ఓ న తట ము. జ్ఞప్తికి 
తెచ్చుకొనుము. వేదవతీవివాహమున కిప్పుడు కాలము సంప్రాప్తమైనది. ఈ 
కలియుగమున నీ పక్షమున నామెను పరిణయమాడ దలంచియున్నాను. 
నీ యభిప్రాయమేమి?” అని యడుగగా, నామె పూర్వకథను జ్ఞప్తికి తెచ్చు 
కొని *ఆమెను వివాహమాడి నా కోరికను సఫలముచేయుము” అని 
శ్రీనివాసుని ప్రార్థించెను. శ్రీనివాసుడు సరి యని యామె నానందపర 
చెను. (భవిషోత్తరపురాణము 10-వ అధ్యాయము) 


- 32. పద్మాలయ శ్ర్రీనివాసునకు మంగళస్నానము గావించుట 


అటు పైని శ్రీనివాసుడు చతుర్ముఖుని జూచి యనంతరకృత్యములను 
జరిగించుమని యానతిచ్చెను. అతడు గరుడాది దేవతలను బిలిచి, స్నాన 
పాత్రములను సిద్ధపరుపుమని యాజ్ఞాపించెను. అప్పుడు వరుణ వాయు 


తృతీయాశ్యానము 89 


దేవుల సహాయమున వారందరును సుగంధోదకములతోను తీర్ణాదకముల 
తోను నిండిన పాత్రములను సిద్ధపరచిరి. పార్వతి సరస్వతి సావిత్రి మొదలగు 
సువాసీను లరుంధతిని ముందిడుకొని, మంగళములను పొడనారంభించిరి. 
వారందరును శ్రీనివాసుని స్నానపీఠ మలంకరింపు మని కోరగా, నాయన 
దీనవదనుడై కన్నీళ్ళు కార్చుచు నిట్లు పలికెను. “ఓ చతుర్ముఖుడా! నాకు 
తల్లిదండ్రులు కాని, సహోదరులు కాని, తోడబుట్టువులుకాని, తదితరబంధు 
వులుకాని లేరు కదా. నా కెవరాశీర్వాద పూర్వకముగా మంగళస్నానము 
చేయించెదరు? బంధువులు లేని వారి జీవితము వ్యర్థము కదా!” అని 
పలికి ప్రొకృతుని వలె నేడువ నారంభించెను. ఆ మాటలను విని బ్రహ్మ 
శ్రీనివాసు నోదార్చుచు నిట్లు పలికెను. “ఓ స్వామీ! యెందులకు 
నీ విట్లు విడంబనము చేసెదవు? నీకు బంధువులు లేకపోవుట యేమి? 
మే మందరము నీ కుటుంబము కామా? నీవు సాక్షాత్తు పరమప్పురు 
షుడవు. నీ భార్య జగన్మాత కాదా ఇట్టి లోక కుటుంబవంతుడ 
వగు నీవు మాతో నెందు కిట్లు క్రీడించెదవుగో అని పలికి మంగళ 
స్నానము చేయించుమని, రమను సంకేతము చేసెను. అప్పుడు - రమ 
లేచి, శ్రీనివాసుని సమీపించి యిట్లు పలికెను. “ఓ వేంకపేశా! నీ 
యభిప్రాయము తెలిసినది. విచారమును విడిచి లెమ్ము. త్రైలాభ్యంగనము 
నేను చేయించెదను. స్నానపీఠము నలంకరింప్తుము. ఈ మాటలను విని 
శ్రీనివాసుడు సంతోషించి లేచి, వసిష్టాదిమునులను మంగళస్నానమున 
కనుజ్జ్ఞయిమ్మని కోరెను. “తథాస్తు! అని వారనుజ్ఞ నియ్యగా, సువాసినులు 
వచ్చి, శ్రీనివాసుని స్నానపీఠము నలంకరింపజే సిరి, తదుపరి సింధుపుత్రి 
యగు రమ తైలపూరితమగు _ రుక్మపాత్రమును గ్రహించి, శ్రీనివాసుని 
అభ్యక్తుని జేసెను. సుగంధతైలము నొడలికి పూసి, పునుగు, కస్తూరి కలిపిన 
హరిద్రాచ్హూర్ణముతో నలుగు పెట్టి, కాంచనఘటములతో తేబడిన పుణ్య 
తీర్థములతో నభిషేకము చేయించెను. చివరకు, నలుగురు సువాసినులు 
తెచ్చిన . శుద్ధజలముతో జలకమాడించెను. శరీరమును సావిత్రితెచ్చిన శుద్ధ 
వస్త్రముతో నొత్తెను. పార్వతితెచ్చిన ధూపవస్తువుతో ధూపము వేసెను. 
రతీశచులు చామరముల వీచుచుండిరి. భారతి ఛత్రము పట్టెను. గంగ 


980 శ్రీ వేంకటాచల నూహాళ్ళ బ్ట్‌ము 


పాదుకలను తెచ్చి సమర్పించెను. ఆ పాదుకల నెక్కి, స్వామిపుష్కరిణీ 
తీరమున నున్న యాసనము నలంకరించి, బ్రహ్మాది సురులును, ఇంద్రాది 
దిక్సాలకులును, కశ్యపొది మునులును, వసిష్టాది తపోధనులును, సనకాది 
యోగులును, భృగ్యాది బుషులును, అర్యమాది పీతఠరులును, తుంబురాది 
గాయకులును, రంభాది నర్తకులును సేవించుచుండ, నూర్ధ్వపుండ్రమును 
ధరించెను. తరువాత, కుబేరుడు సమర్పించిన యాభరణములచే నతనిని 
రమ, యలంకృతునిగా జేసెను. సంధ్యాది తాత్కాలిక [క్రియలను నిర్వ 
ర్పించుకొని శ్రీనివాసుడు కశ్యపాది బుషులకు నమస్కరించెను. వసిష్మని 
యుత్తరకార్యముల నాచరింపుముని  యాజ్ఞాపింపగా, నా బుషి మౌక్తి 
కవేదికను రచియించి, విధిపూర్వకముగా సంకల్పముచేసి పుణ్యాహకర్మను 
జరిపించెను. 


33. శ్రీనివాసుడు పరిణయాంగముగా కులదేవతయగు 
ఒడ లి 
శమీవృక్షమును ప్రతిష్టించుట 


శా స్త్రోక్తకర్మలను నిర్వర్తించిన పిదప వసిష్టుడు, కులదైవమును బూజిం 
పవలసియున్నది. కనుక మీ కులదైవ మేది యని శ్రీనివాసు నడిగెను. 
శమి మౌ 'కులదైవి మని చెప్పి, యది యెచ్చట కలదని త్రీనివాసుడ 
డిగెను. శమీవృక్షము కుమారధారవద్దనున్నదని యగస్త్యుడు _ చెప్పగా, 
శ్రీనివాసు డచ్చటికేగి దానిని పూజించి, చిన్నకొమ్మను విజీచి తెచ్చెను. దీని 
నెచ్చట స్థాసింపవలసినదని త్రీనివాసుడడుగగా నారదముని, వరాహస్వామి 
వద్ద స్టాపింపవలెనని చెప్పెను. అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామివద్దకు 
వెళ్ళి వారి యనుజ్ఞగైకొని శమీవృక్షమును వారి సమీపమున ప్రతిష్మించెను. 


౩4 శ్రీనివాసుడు సరిణయమునకు కుబేరునివద్ద ధనమును 
బుణముచేయుట 


ఆకొశరాజుప్తురమగు నారాయణప్పరమున కందరిని పయనము చేయ 
వలసినదని శ్రీనివాసుడు చతుర్ముఖునితో జెప్పగా నత డిట్టనియెను. 


తృతీయాశ్యానము 91 


“పుణ్యాహకర్మ చేసికొని భోజనములేక యుపవాసముతో వెడలరాదని 
నా యభిప్రాయము. మునులును, బాలవృద్దాది జనులును భోజనమున 
కెదురుచూచుచున్నారు” అనిన, శ్ర్రీనివాసుడిట్లనియెను. “నేను రిక్తుడను. 
నా ధనమంతయును పోయినది. నేనెట్లు సమారాధన చేయగలను 
అనిన, బ్రహ్మ యూరకుండెను.. కాని శంకరు డిట్లు పలికెను, "వివా 
హము చేయుటకును, నిల్లు కట్టుటకును (ప్రారంభించినవా డంతము వరకు 
యత్నమును మూనగూడదు. శుభకార్యములలో సమస్తసంభారములను సిద్ధ 
పరుపవలెను కాని విడువకూడదు. ధనములేనిచో బుణముచేసియైనను 
కార్యము సమగ్రముగా నడిపించవలెను.. కాని విడుచుట కీర్తి కరము 
కాదు.” శంకరుని పలుకులు విని శ్రీనివాసు డిట్లనియె, “సభలో పొరు 
షముగా మాటలాడుచున్నావు. ఈ నా వివాహమునకు పుష్కలముగా 
ధనమును బుణమిచ్చువా రెవరు కలరు? పురుషుడైనవాడు పొరుషముతో 
యత్నము చేయనగునుగాని మాటలాడుటవలన ప్రయోజన మేమున్నది” 
అని యిట్లు శంకరునకు సమాధానము పలికి కుబేరునితో నిట్లనియె. “ఓ 
కుబేరా! నీ వలన కొంచెము కార్యమున్నది. నీ విటు రమ్ము” అని కుబేరుని 
బిలుచుకొని, బ్రహ్మరుద్రులతో సభను వదలి, పుష్కరిణీతీరమున నున్న 
యశ్వత్థవృక్ష మూలమునకు రహస్యముగా మాటలాడుటకు వెళ్ళెను. అచ్చట 
రహస్యముగా కుబేరునితో నిట్లు పలికెను. ఈ కలియుగమున నా కల్యాణ 
మును నీవు ధనమిచ్చి జరిపించవలయును. నా యవతారములలో నేను 
గృహమునుండి ధనము తెచ్చుటలేదు. భూలోకమున నార్హించిన ధనమును, 
'నా గృహమునకు దీసికొని పోవుటలేదు. నేను యుగము ననుసరించియు, 
కాలము ననుసరించియు, నా యవతారములను నడుప్పుచుందును. కాబట్టి, 
యీ యుగానుసారముగాను, దేశము ననుసరించియు, వయస్సు నను 
సరించియు, దేశకాలానుసారముగాను నీవు నాకు ధనము నిమ్ము. నేను 
యుగానుసారముగా దీర్చెదను” అనిన, “ధనము లేనివాడు ధనవంతున 
కెట్లు పత్రమును వ్రాసి పుచ్చుకొనునో యట్లు నీవు నొకు పత్రమును 
వ్రాసినచో ధనమునిచ్చెదగ నని కుబేరు డనెను. శ్రీనివాసు డప్లే యని 
యంగీకరించి, పత్రమును వ్రాయుమని బ్రహ్మనాజ్ఞాసించెను. చతుర్ముఖు 


92 ఛ్రీవేంకటాచల మాహాత్మ్యము 


డిట్లు పత్రమును సిద్ధపరచెను. “కలియుగమున విళంబిసంవత్సర వైశాఖ 
శుక్ల సప్తమినాడు కుబేరు నుండి శ్రీనివాసుడు తన కల్యాణము నిమిత్తము 
బదునాలుగు లక్షల సంఖ్య" రామముద్రనిష్కములను వృద్ధికి తీసికొనెను. 
వివాహవర్షము మొదలు, ఎయ్యి సంవత్సరముల లోపున బుణము తీర్చే 
చిర్ణయము. ఇందుకు చతుర్ముఖు డొక సాక్షి శంకరుడు. రెండవ సాక్ర్రి 
అశ్చష్థవృక్షము మూడవ సాక్షి ఇట్లు ధనప్యత్రమును వ్రాసి శ్రీనివాసుడు 
కుబేరున కిచ్చి ధనమును బుణముగా (గ్రహించెను. 


35. శ్రీనివాసుడు వేంకటాద్రికి వచ్చిన దేవతలకు 
బుషులకు సంతర్పణ చేయుట 


తాను బుణము తీసికొనిన ధనమును ధనదునిచేతి కిచ్చి సంతర్పణ 
కవసరమగు తండుల మాషముద్గ గుడతైల మధుక్షీర శర్కరాజ్య దధ్యాది 
పదార్ధములను, వస్త్రోత్తరీయ దుకూలాది పరిచ్చదములను, నాగవల్లీదళ 
పూగీఫలైలా లవంగ కర్ఫూరాది సుగంధ ద్రవ్యములను, వివాహమున కవస 
రమగు మాంగల్వ తంతుపొదాంగుష ముదికొ భరణములను సిదము 
చేయుమని కము అతడు వ మ. షణ్ముఖుని పే 
యగ్నిదేవుని బిలిపించి, యతి శీఘ్రముగా భక్ష్యాన్నశాకాదులను పచనము 
చేయుమని యానతిచ్చెను. “పాకార్థము. భాజనమొకటైనను లేదు. ఎట్లు 
పచనముచేయగలను?” అని యన్ని యనగా, వేంకటేశ్వరు డిట్లు ప్రత్యు 
త్తరమిచ్చెను. “మీవంటివారి యిండ్లలో నుత్సవములు సంప్రాస్తించెనేని 
భాజనములు సమృద్ధిగా దొరకును. నా కల్యాణమున కొక్క భాజనమైనను 
గొనరాదు. నా యదృష్ష మిది. అయిన, నుపాయము "స్పెదను 
వినుము. స్వామిపుష్యరిణియే యన్న పాత్రము. పవినాశనతీర్థము 
సూపపాత్రము._ ఆకాశగంగ సరమాన్నపాత్రము. _ దేవతీర్థము. శాకభాజ 
నము. చుంబురుతీర్ధము చిత్రాన్నభాజనము.  కుమారధారికా తీర్షము 
భక్ష్యభాజనము. పాండుతీర్థము.  తింత్రిణీరసపాత్రము. మిగిలిన తీర్ధములు 
వ్యంజనపాత్రములు. ఈ ప్రకారముగా పొక మాచరింపుము.” అట్ల యని 
యన్నిదేవుడు పోయి పంచభక్ష్య పరమాన్నములతో సర్వమును పచనము 


తృుతీయాశ్వానము 93 
చేసి, దేవద్విజమునీశ్వరులను భోజనార్థ మాహ్వానింప్పుమని శ్ర్రీనివాసునితో 
నివేదించెను.. వెంటనే శ్రీనివాసుడు షణ్ముఖుని బిలువనంపి యతనిని 
భోజనార్థము, దేవద్విజ మునీశ్వరుల నాహ్వానించుమని యాజ్ఞాసించెను. 
వారందరును రాగా, వారిని, పాండుతీర్థము మొదలు శ్రీ శ్రలము వరకును, 
పంక్తులు తీర్చి కూర్చుండబెట్టైను. అప్పుడు శ్రీనివాసు డ నివేదితాన్నమును 
భుజింపజేయగూోడదు. గనుక చతుర్ముఖుని బిలిచి సమస్త పదార్ధములను 
నహోబిల నృసింహస్వామికి నివేదనముచేసి భుజింపవలయునని చెప్పెను. 
(బ్రహ్మ యట్లుచేసి యందరిని భుజింపజేసెను. శ్రీనివాసు ' డందరకును 
నుపచార వాక్యములను బలుకుచు, తనకు కలిగినది స్వల్పముగా "పెట్టినను 
వారు కృపతో స్వీకరించి, తన్ను కృతార్జ్ణుని చేయవలయునని ప్రార్టించెను. 

ర్త ్‌్షే 
అపుడందరును. నేక కంఠముతో, నీవు ెట్టినయన్న మమృతమువంటిది, 
ముక్తిమార్గ సాధనము. మేము ధన్యులమైతిమి. కృతార్ణులమైతిమి” అని 
యభినందించి భుజించి సంచ్తుష్టులైరి. భోజనానంతరము దక్షిణతో గూడిన 
తాంబూలము లందరకును పంచిపెట్టిరి. అందరి భోజనములైన _ తరు 
వొత శ్రీనివాసుడు భార్యాప్తుతులతో భుజించెను. సూర్యాస్తమయము కాగా 
నందరును రాత్రి విశ్రమించిరి. 


36. శ్రీనివాసుడు సపరివారముగా నాకాశరాజుపురమున కేగుట 


మరునాడుదయమున శ్రీనివాసుడు శీఘ్రముగా లేచి గరుడుని 
బిలిచి, చతుర్ముఖునియొద్దకుపోయి నారాయణపురమునకు తరలి వెళ్లుటకు 
సర్వసన్నాహములు చేయవలయు నని చెప్పుమనెను. (బ్రహ్మదేవుడు ప్రయా 
ణమునకు చతురంగబలమును సజ్జీకృతము చేసి, శ్రీనివాసుని సమీపించి, 
“బలమంతయు సబజ్జీకృతమయినది. దేవరవారలు గరుడు నధిష్టించి, బయ 
లువెడలవచ్చు” ననెను. శ్రీనివాసుడు గరుడు నధిష్టించి బయలుదేరెను. 
బ్రహ్మ ముందును, దక్షిణపార్ణ్యమున రుద్రుడును, వామపార్శ్వమున 
వాయువును, కుమారస్వామి వెనుకను వచ్చుచుండిరి. రమ కాంచననిర్మిత 
మగు రథము నధిరోహించెను. వకుళాదేవి విమానమున బయలుదేరెను. 
ఇట్టి పరిచ్చదముతో శ్రీనివాసుడు బయలుదేరగా శేషుడు శ్వేతచ్చత్ర 

ర్‌ 


రడ ఛ్రీ వేంకటాచల మావోత్టు లము 


మును వహించెను. వాయువు చామరములను వేయసాగెను. విష్వక్సేనుడు 
వ్యజనమును గ్రైకొనెను.. ఇట్టు భేరీదుందుభి ఘోషములతోను, వాదిత్ర 
ముల శబ్దములతోను, నట నర్తకులతోను శ్రీనివాసుడు బయలువెడలెను, 
మార్గమున దేవతలయు, బుషులయు, గంధర్వులయు, పశువులయు సమ్మ 
ర్హమధికముగా నుండెను. శేషాచలము నుండి నారాయణప్పరమువరకును 
నుండు మార్గమున తిలమాత్రావకాశము లేకుండెను. శ్రీనివాసుని సేన 
పద్మతీర్ధమార్గమున నాకాశరాజ పురమునకు పోవ్ఫచుండెను. 


37. శ్రీశుకుడు శ్రీనివాసుని కాతిథ్యమిచ్చుట 


్రీనివాసుడు పద్మతీర్థమును సమీపించగా శ్ర్రీశుకుడు సొష్టాంగ నమ 
స్కార మాచరించి యిట్టనియెను. “దేవా! ఇన్నిదినములకు నా తపస్సు 
ఫలించినది. ఏలయనగా 'బ్రహ్మరుద్రాదుల కగమ్యుడవగు నీవు నా కిప్పుడు 
సాక్షాత్తుగా గనబడితివి. పుత్ర మిత్రులతోను, లోకపాలురతోను, శేషునితోను 
గూడిన లక్ష్మీసమేతుడ వగు నిన్ను, ఈ నేత్రములతో జూచు. భాగ్యము 
నాకు గలిగినది. ఆహా! యేమి యదృష్టము! " నా మనవి మన్నించి 
నే సమర్పించు. కందమూలాదులను గృపతో బరిగ్రహించి నన్ను గృతా 
ర్భునిజేయుము.”. శుకుని ప్రార్ధనను విని శ్రీనివాసు డిట్లనియె. “నీవు 
బ్రహ్మచారివి, విరాగివి, కృశుడవ. మేము సంసారులము, అనేకులము. 
అందుచే నీవు శ్రమపడకుము. మేము నారాయణపురమునకేగి యచ్చట 
భుజింపదలచి యున్నాము. అనిన శ్ర్రీశుకుడిట్లు పలికెను. “నే నకించను 
డను. అందు సందేహము లేదు. కాని నీవు భుజించినచో లోకమంతయు 
భుజించినట్లగును. కాని నీవు ఆలోచించక నా (ప్రార్ధన నంగీకరింపుము.” 
ఆ మాటలను విని వకుళాదేవి యిట్లనియెను. “నీ వివాహమున శ్రీ శుకముని 
విశేషయత్నము చేసియున్నాడు. ఆకాశరాజును బోధించి సమ్మతింపజేసెను. 
కాబట్టి యతని _ ప్రార్ధన నంగీకరింపుము.” _ వకుళాదేవి వాక్యములను 
విని శ్రీనివాసుడు శ్ర్రీశుకుని యాతిథ్యము నంగీకరించి యతని యాశ్రీమ 
మును ప్రవేశించి కుటీరము లోనికి బోయెను. శ్ర్రీశుకుడు పద్మతీర్ధమున 
స్నానముచేసి భక్తితోగూడ నన్నమును కూరను రసమును వండెను. పద్మ 


తృుతీయాశ్యానము 95 
పత్రములను బరచి తాను పచనముచేసిన పదార్థములను వడ్డించి సాష్టాంగ 
దండప్రణామము నాచరించి భోజనముచేసి తన్ను గృతార్జుని జేయుమని 
ప్రార్ధించెను. అతని భక్తికి సంతసించి శ్రీనివాసుడు బుషుల కుచితమైన 
భోజనమును భుజించెను. అతని యాజ్ఞపైన శ్ర్రీమహాలక్ష్మియు వకు 
ఛాదేవియు కూడ భుజించిరి. శ్రీనివాసుడు భుజింపగా బుషులందరును 
గోపావిస్టులై శుకమునిని తర్జింప జొచ్చిరి. ఆ తపోధనులు శాపమిత్సు రేమో 
యను సందేహమున శ్రీనివాసుడు వారిని దృప్తిపరచుటక్రై శ్రేన్చెను. శ్రీని 
వాసుని ముఖాంభోజమునుండి వెడలిన వాయువుచే నా బుషులందరును 
దృష్నలై సంతసించి శ్రీశుకుని స్తుతించిరి. శ్రీనివాసు డొకదిన మచ్చ 
టనుండి మరునాడుదయమున గరుడు నధిష్టించి నారాయణపురమునకు 
పయనమాయెను. 


38. సపరివారముగా నాకాశరాజు శ్రీనివాసు 
నెదుర్కొనుటకు వచ్చుట 


ఆ సాయంకాల మాకాశరాజు పద్మావతిని స్నానమాడించి, యలంకరించి 
గజము నెక్కించి యామెతోను పుత్రునితోను శ్రీనివాసు నెదుర్కొనుటకు 
పురోహిత సమేతముగా చతురంగ బలయుక్తుడై బయలుదేరెను. ఆతని 
సోదరుడు తొండమానుడుకూడ నతనితో బయలుదేరెను. గరుడారూఢు 
డగు శ్రీనివాసుని జూచి యాకాశరాజు రథమునుండి దిగి, పద్మావతిని 
పురోహితుని పురస్కరించుకొని శ్రీనివాసుని సమీపించి యిట్లు. మనవి 
చేసెను. “నే నిప్పుడు కృతకృత్యుడనైతిని, ధన్యుడనైతిని, స్వర్ణమార్గమును 
బడసితిని” అని పలికి శ్రీనివాసుని వసనాభరణాదులతోను, గంధమాల్యాదు 
అతోను పూజించెను. పద్మావతీ శ్రీనివాసు లన్యోన్యము సందర్శించుకొనిరి. 
తరువాతను పద్మావతీ శ్రీనివాసుల నలంకృత వీథులగుండ వాద్యములతో 
నాకాశరత్న నిర్మితమగు మందిరమున ప్రవేశపెట్టెను. అప్పుడు రాత్రియైదు 
గడియల వేళయయ్యెను. శ్రీనివాసుడు తొండమానుని బిలిచి యిట్లు పలి 
కెను. “నేనును, నా లక్ష్మియు, నా తల్లియగు వకుళాదేవి నా కుమారుడు 
మాతో వివాహార్థమువచ్చిన పరివారమంతయు క్షుధార్తులమై యున్నారము. 


96 ఛ్రీవేంకటాచల' మాహాత్మ్యము 


కాబట్టీ వెంటనే పాకముచేయించి వారందరికిని భోజనము "పెట్టింపుము. 
నాకు కూడ భోజనమును నా మందిరమునకు బంపవలయును.” వెంటనే 
తొండమానుడు పోయి. పొకముచేయించి ఆకలితోనున్న బుషులకు, దేవత 
లకు, విప్రులకు భోజనములు పెట్టించి వారిని దృష్తిపరచెను. బహువిధాన్న 
భక్ష్యములను వాసుదేవృనికిగూడ బంపెను. తాను స్వయముగా వెళ్ళి 
సపరివారముగా శ్రీనివాసుని భుజింపజేసి, వారిని వస్త్రాదులతో బూజించి 
వారి -యాజ్జగొని స్వగృహమున కేగెను. శ్రీనివాసుడు సపరివారముగా 
రాత్రి విశ్రమించెను. . 


- 39. వివాహార్థము శ్ర్రీనివాసునాహ్వానించుటకు 
ఆకాశరాజు తన్మందిరమున 'కేగుట 


మరునాడు ప్రాతఃకాలమున. లేచి శ్రీనివాసుడు. వసిష్టుని బిలిచి 
యిట్లనెను. “నేనును, లక్ర్మియు, బ్రహ్మయు, మా తల్లియు, పురోహి 
తుడును మే మయిదుగుర మీ దినమున _ భోజనము చేయగూడదు. 
ఆకాశరాజు భవనమున నా రాజును, నతని భార్యయును, కన్యకయును, 
ఆమె యన్నయును, బురోహితుడు నైదుగురును భోజనము చేయగూ 
డదు. నీ వట్లు జరిగింపుము” అని వసిష్టునితో జెప్పి కుబేరుని బిలిచి 
యతనితో. నిట్టనియెను. “నీ వాకాశరాజు భవనమున కేగి యతనితో నిట్లు 
చెప్పుము. నేటిరాత్రి పదుమూడుగడియలకు వినాహముహూర్తము. అప్పుడు 
బ్రాహ్మణభోజన మసాధ్యము. కాబట్టి తత్పూర్వమందే  బ్రాహ్మణభోజ 
నము కర్తవ్యము అని చెప్పిరమ్ము.”. కుబేరు డట్లు చెప్పగా ఆకాశరాజు 
రాత్రి శీఘ్రముగానే బ్రాహ్మణులను. భుజింపజేసి దక్షిణతాంబూలముల 
నిచ్చి తృష్పిపరచెను. ఇ : 


ఆ సాయంకాలము చతురంగబలమును ముందిడుకొని వసుదాను 
నితోను, _తొండమానునితోను, పురో హితునితోను ఆకాశరాజు బయలుదేరి 
' ఐరావతమను. మహానాగము నలంకరించి. తనతో దెచ్చెను. శ్రీనివాసుని 
వివాహార్థ మాహ్వానింఛుటకు. శ్రీనివాసుని మందిరము. చేరెను, అప్పుడు 


తృతీయాశ్యానము 97 
శ్రీనివాసుడు సమస్త దేవతలతోను, బుషులతోను నాస్థానమండపమున నాసీ 
నుడ్రయుండెను. ఆకాశరాజు వచ్చుటను జూచి శ్రీనివాసుడు లేచి యతని 
నాలింగనముచేసీ “వృద్దుడవు, నీ వెందులకు శ్రమతీసికొని రావలయును. 
నీ కుమారుడగు వసుదానుని బంపీన జాలదాగో అని పలికెను. అంతట 
ఆకాశరాజు వసిష్ణుని జూచి వరపూజ జరిగింపుమని కోరెను. వసిష్ట 
డరుంధతిని పురస్కరించుకొని వరపూజ జరిగింపుమని ధరణీదేవితో జెప్పెను, 
ఆమె తాను కృతార్జురాల నైతినని తలంచి చందనకర్పూరతాంబూలా 
దులతో శ్రీనివాసుని నర్చించెను. వస్త్రములను రత్నాద్యాభరణములను 
సమర్పించెను. తరువాత ఆకాశరాజు శ్రీనివాసుని గజము నెక్కించి 
సమస్తదేవతలతోను, బుషులతోను, సర్వమంగళ వాద్యముల తోను, దీపము 
లతోను రత్న తోరణాది మండితమగు తన భవనమునకు తీసికొని వెళ్ళెను. 
భవనద్వారమువద్ద తొండమానుని భార్య శ్రీనివాసునికి నీరాజనము నిచ్చెను. 
ఆకొశరాజు శ్రీనివాసుని తన భవనములోనికి తీసికొనిపోయి చతుఃస్తంభ 
యుతమైన రత్నవేదియందు రత్నాసనము నలంకరింపజేసెను. దేవతలు 
బుషులు మొదలగు వారందరును శ్రీనివాసుని చుట్టును చతుర్ముఖుని 
పురస్కరించుకొని యుత్సవ దర్శన కుతూహలులై యాసీనులైరి. 


40. పద్మావతీ శ్రీనివాసుల వివాహము 


ధరణీదేవి స్నానముచేసి యలంకరించుకొని వరుని పాదముల గడు 
గుటకు బ్రాహ్మణసమేతముగా స్వామిపుష్కరిణీతీర్థమును సువ్ధకుంభమున 
దెచ్చెను.. వెంటనే పురోహితుడు సంకల్పమును జెప్పి మధుపర్కము 
నిచ్చెను. తరువాత ఆకాశరాజు ధరణీదేవి యుంచిన యుదకముతో శ్ర్రీనీ 
వాసుని పాదములు కడిగి యా యుదకముతో తన్ను తన కుటుంబమును 
గృహమును బోక్షించి దానితో నతని జీవితము సఫలమయ్యెనని నతని 
పితరులు తుష్టులైరని తలంచెను. 


సుముహూర్తము ప్రాప్తించగా ఆకాశరాజు శ్రీనివాసునికి కోటి సంఖ్య 
గల నిష్కములను _ దక్షిణగా నిచ్చెను. మజీయు శతభారమగు 
కీరీటమును, అంతభాఠముగల కఠఠమాలను, తడదర్హనుగు కంఠమాలను, 


08 శ్రీవేంకటాచల మాహాత్మ్యము 


తదర్హమగు మరియొక కంరమాలను, అనర్షములైన యేడు. పతకము 
లను ముక్తామాలిక నొకదానిని, భుజభూషణములు రెంటిని, మౌక్తికములతో 
జేయబడిన కర్ణభూషణములను, ద్వాత్రింశద్భారయుక్తమగు రత్న మాణిక్య 
వైడూర్య నిర్మితములగు కంకణములను, రండు నాగణభూషణములను, పది 
యుంగరములను, వజ్రఖచితమగు స్వర్థకటిసూత్రమును, పాదుకలను శ్రీని 
వాసునికి సమర్పించెను. షష్టిభారయుతమగు భోజనపాత్రమును, రెండు 
తీర్ధపాత్రములను, నరువదినాలుగు కంబళములను గూడ సమర్పించెను. 
ఈ యన్నిటితో గూడ పద్మావతిని కన్యాదానము చేసెను. మంత్రపూతమగు 
స్వామిపుష్కరిణీతీర్హముతో గూడ పద్మావతిని శ్రీనివాసునికి దక్షిణకరమున 
నిచ్చెను. ఇద్దరికిని కంకణధారణము జరిగిన పిదప శ్రీనివాసుడు పద్మావతికి 
మంగళసూత్రమును సువాసినులు మంగళములు పొడుచుండగా కంరమున 
గట్టెను. తరువాత పురోహితుడు పద్మావత్యంజల్యర్పితములగు లాజములను 
శ్రీనివాసునిచే హోమముచేయించెను. తరువాత మిగిలిన వైవాహిక విధి 
నంతను యజుఃశాభానుసారముగా పురోహితుడు చేయించెను. తరువాత 
నవరత్నాక్షతలతో దేవతలు బుషులు అందరును శ్రీనివాసుని వేదోక్తముగా 
నాశీర్వదించిరి. తరువాత ఆకాశరాజు బ్రాహ్మణులకందరకును భూరి దక 
ణల నిచ్చెను. వివొహానంతర మిదివరలో భోజనము చేయని పురో హితుడు, 
శ్రీనివాసుడు, లక్ష్మి, బ్రహ్మ వకుళాదేవి, ఆకాశరాజు, అతని ప్ని, వసు 
దానుడు మొదలగువారు భుజించిరి. మరునాడుదయమున సువాసినులు 
శ్రీనివాసునికి సద్మావతికిని సహాసముగా నన్యోన్యమజ్జనములు గావించిరి. 
ఆకాశరాజు తన గృహమునకు వచ్చిన వారందరకును సంతుష్టిగా నాలు 
గుదినములు సంతర్పణలు జరిగించెను. అయిదవ దినమున నాకబలి 
జరిగించి ఆకొశరాజు వధూవరులను రత్న సింహాసనమున గూర్చుండబెట్టి 
వస్త్రాలంకారములతో బూజించెను. 


41. శ్రీనివాసుడు పద్మావతితో శేషాచల పయనము 


వివాహము పూర్తియైన పిదప సకుటుంబముగా ఆకాశరాజు పద్మా 
వతిని శ్ర్రీనివిసునకప్పగించి  య్రైరావతము నెక్కించి యతని విడిదికి 


తృతీయాశ్యానము 99 
బంపెను. అనంతరము శ్రీనివాసుడు శేషాచలమునకు. వెడలనెంచి పద్మా 
వతితో గూడ గరుడు నధిష్టించి శేషాచలము పోవుచున్నానని చెప్పుటకు 
ఆకొశరాజుభవనమున కేగెను. ఒక మాస మచ్చటనుండి వెళ్ళవలయునని 
ఆకాశరాజు కోరెను. కాని శ్రీనివాసుడు కార్యత్వరకలదని చెప్పి వెంటనే 
వెళ్ళుటకు నిశ్చయించెను. ఆకాశరాజును నతని భార్య యగు ధరణీదేవి 
యును పద్మావతీ శ్రీనివాసుల నాశీర్వదించి స్వస్థానమునకు సయనము 
చేసిరి. 


వారి వెనుక ఆకాశరాజు సకుటుంబముగా గొప్పసారెను తీసుకవెళ్ళి 
శ్రీనివాసున కర్పించెను. అది యెట్లన -- నూరుగరిసెల ధాన్యము, ముప్ప 
దిగరిసెల పెసలు, విస్తారముగా బెల్లము, చింతపండు, వెయ్యి ఘటముల 
పాలు, నూరుభాండముల పెరుగు, అయిదువందల ఘృతపూర్ణ పాత్రములు, 
శేండువందలు. శర్కరలోనిండిన పాత్రములు, విశేషముగా సర్షపములు, 
ఇంగువ, లవణము, వార్తాకకూష్మాండకదలీ కందమూలాది శాకములు, 
రెండువందల మధుభాండములు, పదివేల గుజ్జములు, వెయ్యి యేనుగులు, 
అయిదు వందల గోవులు, నూరు గొట్టేలు, 'రండువందలమంది దాసీలు, 
మూడువందల దొసులు, వివిధ వస్త్రములు, రత్నపర్యంకము మొదలగునవి. 


వీని నన్నింటిని దెచ్చిన ఆకాశరాజును జూచి శ్రీనివాసు డిట్లు 
సలికెను. “ఓరాజా! నీ వింతదూర మెందులకు వచ్చితివి మిక్కిలి 
శమపడితివి. నీ కుమారునిచే వీనిని పంపరాదా? కన్యాదానముచేతనే నాకు 
జాల సంతోషము కలిగినది. నీవు సందేహింపక మనోగతమగు కోరికను 
గోరుకొనుము” అనిన ఆకాశరాజిట్టు పలికెను. గనీ ప్రసాదమువలన మా 
కన్ని మంగళములును లభించినవి. నేను కోరునది మరేమియు లేదు. 
సకుటుంబముగా నాకు నీయం దచంచలమైన భక్తిని ప్రసాదింపుము.” అది 
విని శ్రీనివాసు డతనికి సాయుజ్యమును ప్రసాదించెను. తన శ్యాలుని 
వస్ర్రాదులచే గౌరవించి పంపెను, ఆకాశరాజు విచారించుచున్న పత్రిని 
ఓదార్చి స్వపురమున కేగెను. 


100 ఛ్రీవేంకటాచల మూహాత్మ్యము 


42. ఆరువూసములు అగస్త్యాశ్రమమున నుండుటకు 
నిశ్చయించుట 


బ్రహ్మరుద్రాదులతో శ్రీనివాసుడు సువర్షముఖినదీ ప్రాంతమును 
పొందెను. ఆరుమాసములవరకు వివాహదీక్షయగుటచే శైలము. నెక్కజా 
అను. కనుక అగస్త్యాశమమున _ నంతకాల ముండెదనని నిశ్చయించి 
యచ్చట నుండెను. బ్రహ్మాది దేవతలకు యోగ్యవస్త్రాదులను సమర్పించి 
స్వస్థానములకు వెళ్ళుడని యాజ్ఞాపించెను. అతని యాజ్ఞానుసారము 
వారట్లు పోయిరి. శ్రీమహాలక్ష్మి కరవీరపురమునకు తిరిగి వెడలి పోయెను. 


మహోత్సవం తం త్వనుభూయ దేవతా 
బ్ర హ్మేశపూర్వాః సమహర్షిసత్తమాః, 
జగ్ముః స్వకం ధామ మహానుభావా 
రాజేంద్రపూజ్యం 'ప్రశశంసురాదరాత్‌. 
(భవిష్వోత్తరపురాణము ]2-వ అధ్యాయము) 


తవ. ఆకొశరాజు నిర్యాణము 


థ్రీనివాసుడును పద్మావతియు అగస్త్యాశమమున కాలము గడుపు 
చుండగా  నారాయణప్పరమునుండి దూతయొకడు _ వచ్చి ఆకాశరాజు 
మరణాభిముఖుడుగా నున్నాడని _ వర్తమానము తెలియజేసెను ఆ 
సమాచారమును విని శ్రీనివాసుడు పద్మావతీ వకుళాదేవులతో గూడ 
నగస్త్యమహామునిని పిలుచుకొని నారాయణపురమున కేగెను. సాయం 
కాలమునకా నగరముచేరి రాజభవనములోనికి వెంటనే పోయి యింకను 
నిశ్శ్యసించుచున్న ఆకాశరాజును చూచెను. శ్రీనివాసుడు, నగస్త్యుడును 
నెంత పీలిచినను ఆకాశరాజు పలుకలేక పోయెను. శ్రీనివాసుడు మిక్కిలి 
చింతించి తుదకు ప్రాకృతునివలె రోదనము చేయసాగెను. అప్పుడు అకా 
శరాజు కొంచెము జ్ఞానము చచ్చినవాడై శ్రీనివాసుని “నా కుమారుడును 
సోదరుడును నీ యధీనులు; వారిని రక్షింపుము” అని మాత్రము పలికి 
వారి చేతులను. శ్ర్రీనివాసునికప్పగించి, భార్యకు సహగమనమున కను 


తృతీయాశ్యానము 101 


జ్ఞయొసంగి ప్రాణములను విడిచెను. వెంటనే విమానము రాగా భార్యా 
భర్తలిద్దరును దాని నెక్కి స్వర్గమునకు పోయిరి. వసుదానుడు వారి 
శరీరములను దహనముచేసి బ్రహ్మమేధవిధిని వారికి సంస్కారములను జరి 
గించెను. (ప్రేతకార్యములన్నియు ముగిసిన పిదప శ్రీనివాసుడు పద్మావతితో 
గూడ తిరిగి అగస్త్యాశమమునకు పోయి సుఖముగా నుండెను. 


ద్తడ్త రాజ్యముకొారకు తొండమానవసుదానులు కలహీించుట 


ఆకాశరాజు మృతుడైన పిదప శ్రీనివాసు డగస్త్యాశ్రమమునకు వెళ్ళగా 
తొండమానునకును వసుదానునకును రాజ్యముకొరకు కలహము ప్రారంభ 
మయ్యెను. జ్యేష్టుడు మృతిచెందగా _ కనిష్టునికి రాజ్యము రావలసినదని 
తొండమానుడును, పరాక్రమార్షితమగు నా తండ్రిగారి రాజ్యము నాకు 
రావలయునని వసుదానుడును పట్టు పట్టిరి. తుదకు వారొక నియమము 
నకు వచ్చిరి. రాజ్యము కొల కిద్దదును యుద్ధము చేయుటకును యుద్ధము 
నందెవరు  గెలుపొందెదరో వారు రాజ్యమును తీసికొనుటకును రెండ 
వవారు మిన్నకుండుటకును నిర్ణయించుకొనిరి. ఇద్దరును సైన్యములను 
సమకూర్చుకొని సహాయార్థము శ్రీనివాసునికడకు వచ్చిరి. ఇద్దరును ఇష్ట 
లగుటచే నెవరికి సహాయము చేయవలయునో నిశ్చయింపలేక్క శ్రీనివాసుడు 
పద్మావతినే యడిగెను. పద్మావతి యిట్లనెను. “ఓ నాథా! నీకు ధర్మము 
తెలియదా * నన్నడుగుట యేల? ధర్మమే కదా చేయవలయునని 
పెద్దలు చెప్పెదరు. మాతాపితృహీనుడును, బాలుడునునగు వసుదానుని 
రక్షించుట ధర్మము కదా”ి పద్మావతిమాటలను విని శ్రీనివాసుడు 
వసుదానునికి సహాయముచేయ నిశ్చయించి తన శంఖచక్రములను తొండ 
మానునకు సహాయార్ధమిచ్చి తాను వసుదానునకు సహాయార్థ మశ్వము 
నెక్కి యతనితో వెళ్ళెను. తొండమానునకును వసుదానునకును యుద్ధము 
ప్రారంభమయ్యెను. కురు పాండవ యుద్ధమువలె ప్రచండముగా జరుగుచుం 
డెను. కొంతసేపటికి తొండమానుని కుమారుడు శ్రీనివాసుని జక్రముతో 
గొట్టెను. ఆ దెబ్బకు శ్రీనివాసుడు ప్రాకృతునివలె మూర్చిల్లి క్రిందపడెను. 
అప్పుడు ప్రాకారము నెక్కిచూచుచున్న పద్మావతి యగస్త్యునితో నిట్లనియెను. 
గ మునీంద్రా! చూడుము. చక్రపాణి మూర్చిల్లి క్రింద పడియున్నారు. 


102 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఏమి యవస్థ సంభవించినది! ఏమి చేయగలను? నా కుపదేశింపుములో 
అందుకు అగస్త్యుడు “యుద్ధమున క్షత్రియులందరును ఎవరి సని వారు 
చూచుకొనుచున్నారు. అందుచే నీ భర్తను జూచువా.. రెవ్వరును లేరు, 
క్షత్రియులు యుద్ధమునందు ప్రవేశించి, సంగరోత్సాహముతో నుందురు. 
అందుచే వారికి సజీవములగు శరీరములయందే దృష్టి యుండును. కాని 
నిర్హీవులైనవారిని నెవ్వరును కన్నెత్తి చూడరు. కాబట్టి నీవు పోయినీ 
భర్తను యుద్ధమునుండి నివర్తింపజేయుము. పతిభక్తి స్త్రీలకు పరమ ధర్మ 
ముకదా! నీ పినతండ్రి గెలిచినను, నీ సోదరుడు గెలిచినను నీకు 
సమానమే కదా! కాబట్టి, నీవు పోయి నీ భర్తకు హితము నాచరింపుము, 
సంధిచేయుటమంచిదని నాకు తోచుచున్నోదని చెప్పెను. ఆ మాటలను 
విని పద్మావతి పల్లకినెక్కి యుద్ధరంగమునకు వెళ్ళి శ్రీనివాసునకు శీతలో 
సచారములు చేసి, తెలివి వచ్చునట్లు చేసెను. శ్రీనివాసుడు నిద్రనుండి 
లేచినట్టు లేచి పద్మావతిని జూచి కోపముతో కనుబొమ్మలను ముడిచి యిట్ల 
నెను. “ఈ ఘోరయుద్ధరంగమున వనితల కేమి కార్యము? ఈమెను 
శీఘ్రముగా మరలుమని చెప్పుము” అని యగస్త్యునితో ననెను. అది విని 
యగస్త్యుడిట్లనెను. 'ఓ ప్రభూ! సంధి జరిగించుము., సినతండ్రికిని సోదరు 
నకును సంధిచేయించు నుద్దేశముతో పద్మావతి వచ్చియున్నది.” అగస్త్యుని 
మాటలను వినినప్పటికిని శ్రీనివాసునికి కోపము శాంతింపక తిరిగి యిట్లు 
పలికెను. “ఓ మునీంద్రా! యోషితలకు సంగ్రామభూమి కరుగుట యుచి 
తము కాదు. నే నిప్పుడు తొండమానుని, నతని తనయుని సంహరించి, 
వసుదానునకు రాజ్యమిచ్చెదను.” శ్రీనివాసుని మాటలను నిని పద్మావతి 
యంజలి జోడించి తిరిగి యిట్లు పలికెను. “ఓ ప్రాణనాథా! కృపానిధే! 
దయ చూపుము. లోకనాశనము చేయ బూనితివా? ఇద్దరును రాజ్యార్డులే. 
అందుచే రాజ్యమును, కోశమును సమముగా విభజించి యిద్దరకు నిమ్ము. 
సర్వలోకములకు స్వస్తియగు _ గాకు రణభూమి నుండి నివర్తింపుముగో. 
(శ్రీనివాసు డామె మాటలకియ్యకొనక వెండియు నిట్టనియె. “క్షాత్రధర్మము 
నీకు తెలియదు, నీవు యుద్ధరంగమునుండి వెళ్ళుము. నేనిప్పుడు తొండ 
మానుని సంహరించి రాజ్యమును వసుదానున కియ్యవలయును._ లేదా 
వసుదొనునికొజకు యుద్ధములో ప్రాణములనైన విడువవలయును”ొ అది 


తృతీయాశ్యానము 1038 
విని పద్మావతి నఖశిఖపర్యంతము కంపమును పొంది యగస్త్యునితో శ్రీని 
వాసుని రణమునుండి నివర్తింపజేయుమని ప్రార్ధించెను. అగస్త్యు డామె 
(ప్రార్థన ప్రకారము శ్ర్రీనివాసునితో నిట్టనియెను. “స్వామీ! తొండమానుని, 
వసుదానుని సమాధానపరచి సంధిజేయుము. _ రాజ్యమును, కోశమును 
విభజించి వారి కిమ్ము.” అగస్త్యుని ప్రార్థనను మన్నించి శ్రీనివాసుడు 
తొండమానుని బిలిచి "నీ మనోభీష్టమేమి' యని యడిగెను. “నీవే నాకు 
గతివి. నీవు చెప్పినట్లు నేను వినుకొనెదను" అని తొండమానుడు మనవి 
చేసెను. తదుపరి శ్రీనివాసుడు వసుదానుని బిలిచి యిట్లనియె. “నీ 
సోదరి సంధి చేసికొనవలయు నని చెప్పుచున్నది. నీ యుద్దేశమేమో 
చెప్పుము.” వసుదొను డిట్టు ప్రత్యుత్తర మిచ్చెను. “నే నెప్పుడును నీ శాస 
నము నతిక్రమించువాడను కాను. నీ యిష్టమువచ్చినట్లు చేయుము.” వారి 
మాటలను విని వారిద్దరు ననుకూలురుగా నున్నట్లు తెలిసికొని శ్ర్రీనివా 
సుడు వారికి సంధిచేసెను. రాజ్యమును, కోశదండములను, దుర్గములను 
సమముగా విభాగముచేసి వారిద్దరికి నిచ్చుచు, మీతో గూడ యుద్ధము చేసీ 
ప్రాణములను విడుచుటకు సిద్ధపడిన నాకు గాని మీ కుమార్తెకు గాని 
షోడశభాగ మిచ్చుట న్యాయమని తొండమానునితోను, వసుదానునితోను 
జెప్పెను. వారప్ల్షేయని ముప్పదిరెండు గ్రామములను శ్ర్రీనివాసునకిచ్చిరి. 
తరువాతను శ్రీనివాసుడు, తొండరాజ్యమున తొండమానుని, నారాయణ 
పురమున వసుదానుని ప్రతిష్టించి, వారి యింట నొక్కొక్కదినము విందు 
భుజించి, పద్మావతితో గూడ తిరిగి యగస్త్యాశ్రమమునకు బోయెను. 


(భవిష్వోత్తరపురాణము 12-వ అధ్వాయమ్సు) 
శర. శ్రీనివాసుడు తొండమానుని దివ్యాలయమును 
కట్టింపుమని ప్రేరేపించుట 


ఒకొనొక దినమున తొండమానుడు వేంకటేశుని దర్శనార్థము వచ్చెను, 
అతనిని జూచి మిక్కిలి సంతసించి శ్రీనివాసు డాలింగనము చేసి 
కొని వచ్చినకార్యమేమని యడిగెను. తొండమాను డిట్లు మనవిచేసెను. 
॥న్లీ దర్శనార్థము వచ్చితిని. నా 'కేమియును పనిలేదు. మహామునులు, మను 


104 (భ్రీవేంకటాచల మాహాత్మ్యము 


జ్రేష్టులు, నిన్ను వేదవేద్యుడగు పురాణపురుషుడని చెప్పుదురు. అదివిని 
నిన్ను సేవించు నుద్దేశముతో వచ్చితిని” అని పలికెను. శ్రీనివాసుడు 
ఆకాశరాజు మరణమునకు జింతించి తొండమానునితో నిట్లు పలికెను. "నీ 
భాతయగు ఆకాశరాజుచే నేను గృహస్టుడనుగ చేయబడితిని. కాని నాకు 
వాసార్థము భవనము లేదు. ఆకొశరాజుయొక్క జామాత పరగ్భృహమున 
నివసించుచున్నాడను. నపకీర్తిని నేను సహింపజాలను.  పారతంత్ర్యము 
మహాకష్టము కదా. కాన నాకు నీవు భవనమును కట్టించిపెట్టుము. నీవు 
తప్పు మరి _యెవ్వరును నిట్టి కీర్తిని బొందదగినవారు మూడులోక్షము 
లలోను లేరు". శ్రీనివాసుని కోరికను విని తొండమానుడు తప్పక 
యప్లే కట్టించెదనని వాగ్జానమిచ్చెను. స్థలమును జూపుటకు శ్రీనివాసు 
డొక శుభనక్ష్యత్రయుక్ష శుభదినమునందు సద్మావతీసమేతుడుగా రాజుతో 
శేషాచలము. నెక్కెను. వరాహస్వామి యనుమతిపై స్వామిపుష్కరిణికి 
దక్షిణమున స్థానము నేర్పాటు చేసెను. అచ్చట పూర్వముఖముగా 
నాలయము నేర్చరుప్పుమని చెప్పెను. ఆలయము రెండు గోపురముల 
తోను, మూడు ప్రాకారములతోను, సప్తద్వారములతోను, ధ్వజస్తంభముతోను 
కూడి యుండవలయును. ఆస్థానమండపము, యాగమండపము, గోశాల, 
ధాన్యభవనము, మాలాగ్భహము, వస్త్రగృహము, తైలశాల, ఘృతభవనము, 
భక్ష్యశాల, భూషణశాల, కర్పూరాది వాసన ద్రవ్య గృహము, ఈ యన్ని 
టితో  నాలయముండవలయును. తామపట్టములతో సంబద్ధముగాను, 
సువర్థాలంకార మండితముగాను నుండవలయును. ఇట్టి దేవాలయమును 
నిర్మింపుమని చెప్పి, త్తీనివాసుడు. తిరిగి యిట్లు పలికెను. “పూర్వము 
నీవు శ్రీతీర్ధమును భూతీర్థమును నిర్మించి శ్రీర్తి బడసియున్నావు. ఇప్పుడు 
నాకు శిలాభవనమును నిర్మించి కీర్తిని బజడయుము." 


త6. తొండమానుని పూర్వజన్మవృత్తాంతము 


అనిన విని యాశ్చర్యపడి తొండమాను డిట్టడి గెను. “స్వామీ! పూర్వము 
నే నెట్లు కూపములను నిర్మించితిని? నే నెట్టి జన్మము నెత్తి యాపనిని 
చేసితిని నా కానతిమ్ము" అని తొండమానుడు ప్రార్థింపగా శ్రీనివాసుడు 
వని పూర్వజన్మవృత్తాంతము నిట్లు చెప్పెను. 


తృతీయాళ్వానము 105 


“పూర్వము. వైభానసుడను నొక బుషి కృష్ణావతారకథను విని, 
కృష్ణరూపమును ప్రత్యక్షముగా జూడగోరినవాడై చోళదేశమున దుష్కర 
మైన తపము నాచరించెను. భగవంతు డతని తపమునకు మెచ్చి 
గోపాలరూపమున నతనికి ప్రత్యక్షమయ్యెను. అప్పుడా బుషి కృష్ణ 
రూపమున భగవంతుని పూజింతునని నుడివెను. భగవంతు డళనితో 
నిట్లనియె. “నీవు కృష్ణరూపమును పూజింపరాదు. శ్రీనివాసుని నీవ; 
పూజింపవలయును. నీవు శేషాచలమునకు పొమ్ము. అచ్చట వల్మీకమున 
శ్రీనివాసుడు వసించుచున్నాడు. ఆ శ్రీనివాసుని పూజింపుము. మార్గ 
మున రంగదాసుడను శూద్రుడు నిన్ను గలసికొనును. పూజయందు 
నీకతడు సహాయముచేయును”. ఆ మాటలను విని వైఖానస బుషి 
వేంకటాద్రికి బయలుదేరెను. మార్గమున నతనిని రంగదాసుడను శూద్రుడు 
కలసికొనెను. వానితో వేంకటాద్రిచేరి వల్మీకమున నున్న శ్రీనివాసుని 
బూజించుచుండెను. రంగదొాసుడు పూజకు పుష్పములను దెచ్చి సమర్పించు 
చుండెను. ఆరామమును బెంచుటకు రంగదాసుడు నుయ్యి నొకదొనిని 
'త్రవ్వించెను. వసంతకాలమున నొక దినమున కుండలుడను గంధర్వుడు 
భార్యలతోగూడ స్వామిపుష్కరిణియందు జల్రీడ లాదుచుండెను. రంగదా 
సుడు వారిని చూచుచుండ పూజకు పుష్పములు సకాలమున జేరలేదు. 
ఆలస్యమైనందులకు బుషి కోపగించెను. రంగదాసుడు తాను చేసిన తప్పు 
నకు పశ్చాత్తాపమును పొందినవాడై యూరకుండెను. శంఖచక్రధరుడగు 
శ్రీనివాసుడు పశ్చాత్తాపతస్పడగు రంగదాసుని జూచి యిట్లనియె. “ఓ 
రంగదాసుడా! భయపడకుము. నా మాయచే నీవు మోహితుడవైతివి. నీవు 
పశ్చాత్తాపమును పొందితివి కనుక నీకు శుభమగును. కాబట్టి పవిత్రమగు నీ 
స్వామిపుష్కరిణీ తీరభాగమున నీవు మరణించి యీ కళేబరమును విడిచి 
శుద్ధమైన జన్మాంతరమును పొందినవాడవై _సుధర్మతనయుడవై, తొండ 
మానుడను నామముతో బుట్టైదవృు. తొండమండలమునకు రాజై ప్రఖ్యాతిని 
గాంచెదవు. నాయందు భక్తి విశ్వాసములు గలిగియుందువు. కాబట్టి నీ 
విప్పుడే దేహమును తృజింపుము.” ఆ మాటలను విని స్వామియాజ్ఞా 
నుసారము అతడు శరీరమును విడిచెను. ఆ రంగదాసుడే నీవై యిష్పు 


106 శ్రీవేంకటాచల మానోత్మ్యము 


దడుద్భవించితివి. అప్పుడు ఆరామము కొరకు కూపమును కల్పించితివి. 
ఇప్పుడు నాకు మందిరమును కల్పించి కీర్తిని పొందుము. 


47. తొండమానుడు నిర్మించిన మందిరమున 
శ్రునివాసుడు ప్రవేశించుట 


శ్రీనివాసుడు చెప్పిన పూర్వజన్మవృత్తాంతమును విని తొండమానుడు, 
పూర్వజన్మమున తాను కల్పించిన కూపమును శుభ్రపరచి, మహోన్నత 
మైనట్టేయు, రత్నఖచితమైనట్టియు, చతుర్మూర్తిసము పేతమైనట్టియు, వైన 
తేయవిభూషిత మైనట్టియు, సువర్ణకలశముతో గూడినట్టియు విమానమును 
నిర్మించెను. స్వామిని సేవించుటకు వచ్చిపోవు జనుల కెక్కుటకు దిగుటకు 
ననువుగానుండు సోపానములతో గూడిన యోజనవిస్షీర్థమగు మార్గమును 
గల్పించెను. మధ్యమధ్యను జనులు విశమించుటకు మండసములను దాహ 
మునకు ప్రపొకూపములనుగూడ నిర్మించెను. ఇవన్నియు సిద్ధమైన పిదప 
తొండమానుడు శ్రీనివాసుని సమీపించి యిట్లు విన్నవించెను. “స్వామీ! 
నీ నియమానుసారము సర్వము సంపూర్ణమైనది. నీ విమానమునకు నీవు 
దయచేయుము." _ అతని ప్రార్ధనను విని శ్రీనివాసు డిట్లనియెను. *నీ 
భక్తికి _ మెచ్చుకొంటిని. నే నవశ్యము నీవెంట వచ్చుచున్నాను" అని 
యింద్రుడాదిగాగల దేవతలతోడను, మహర్షులతోడను, వేదపారకులతోడను, 
వాద్యములతోడను బయలు వెడలిన పద్మావతితో గూడిన శ్రీనివాసుని 
తొండమానుడు మందిరమున బ్రవేశపెక్టైను. తొండమానునిచే కట్టించ 
బడిన యానందనిలయ విమానమున శ్రీనివాసుడు వాసమేర్పరచుకొనెను. 
ఆనందజనకమగుటచే నా విమానమునకు ఆనందనిలయముని పేరు వచ్చెను. 


ఆనందజనకత్వాత్తమానందనిలయం నిదుః. 


పద్మాసనముననున్న పద్మావతిని శ్రీనివాసుడు తన వక్షస్టలమునం 
యుగ 
దుంచుకొనెను. శంఖచక్రవి హీనుడ్రై వామహస్తమును కటియందుంచుకొని 
దక్షిణహస్తముతో తన పదపద్మములను చూప్పుచు, శ్రీనివాసుడు ఆనంద 
నిలయమున వేంచేసియున్సాడు. నరులకు పరమగతియగు తన పాదముల 


తృతీయాశ్యానము 107 
నాశ్రయించినవారికి సంసొారసాగరము కటిదఘ్నముగానుండునని ఆ హస్త 
విన్యాసము సూచించుచున్నది. 


కటిన్యప్తకరేణా సీ నిజపొదాబ్దగామినామ్‌, 
నృణాం భవపయోరాశిం కటిదఘ్నం ప్రదర్శయన్‌, 
విరాతే వేంకపేశః సంప్రత్యపి రమాపతి: 
(భవిష్వోత్తరపురాణము 29-వ అధ్యాయము) 


48. బ్రహ్మ దీిపాౌరోపణమును భగవదుత్సవమును జేయించుట 


సమస్తభూతములకు నభ్యుదయముకొజకును హితము కొటకును 
బ్రహ్మ శ్రీనివాసునకు రెండు దీవములను సమర్పించి కలియుగాంత 
మువరకును నా దీపము లుండవలయుననియు. నెప్పుడు విమానము 
పడిపోవునో, దీపములు నశించునో, యప్పటి వరకును శ్రీనివాసుని యవ 
తారము భూలోకమున నుండవలయుననియు వరమును కోరెను. అట్లీ 
యగుగాక యని వరమునిచ్చి ధ్వజారోహణముతో నారంభించి, రథా 
రోహణముతో నంతమగునట్టి వాహనయుక్తమగు నుత్సవముచేయుమని 
శ్రీనివాసుడు బ్రహ్మదేవు నాజ్ఞాపించెను.. బహుచిత్రములైన నైవేద్యముల 
తోను, వేదపాఠకులతోను తన కళ్యాణమును జరిగించుమని చెప్పెను. అప్లే 
కావించెదనని చెప్పి బ్రహ్మదేవుడు తొండమానుని బిలిచి, శ్ర్రీనివాసునకు 
" విచితములైన వాహనములను, దారుమయమగు రథమును చేయించుమని 
యతనితో చెప్పెను. పై వాహనములను, ఛత్రములను, చామరములను, 
వ్యజనములను విశ్వకర్మచే చేయింప్పమని చెప్పెను. విశ్వకర్మ బ్రహ్మ 
యాజ్ఞానుసారముగా వాహనరథాదులను వెంటనే చేసిపెక్లైను. 


అప్పుడు శ్రీనివాసుడు బ్రహ్మతోను, రాజుతోను నిట్లనియెను. "సర్వ 
దేశజనాక్షీర్గమైనయుత్సవ ముత్తమమందురు. కాబట్టి, నానాదేశ గతులగు 
రాజుల నుత్సవమున కాహ్వానింపుడు. శ్రీనివాసుని యాజ్ఞానుసారము తొండ 
మానుడు సర్వదేశములకును భృత్యులను బంపెను. రాజుకోరిక ప్రకార మీ 
(క్రిందిదేశముల రాజులు సకుటుంబ సపరివారముగా నుత్సవమును జూచు 


108 శ్రీవేంకటావల నూహాత్మ్యము 


టకు వచ్చిరి. అంగదేశము, వంగదేశము, కలింగము, పౌగండదేశము, 
కాశిదేశము, కాంభోజదేశము, క్రేరళదేశము, విరాటదేశము, కురుదేశము, 
జాంగలదేశము, బర్బరదేశము, పాండ్యదేశము, చేదిదేశము, మత్స్య దేశము, 
సింధుదేశము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులవారును, తక్కిన 
యరణ్యజాతి వారును, చండొల యవనులు మినహాయింపుగా నందరు 
నుత్సవమును "సేవించుటకు వచ్చిరి. వచ్చిన వారందరును తమ ధనమును, 
వస్త్రములను, భూషణములను, శరీరములను, జీవములను, సుఖములను, 
శ్రీనివాసుని కర్పణము చేసిరి. వచ్చిన రాజులను, మునులను యథార్హముగా 
గౌరవించి, కన్యామాసమందు ద్వితీయాతిథి నాడు అంకురార్వణముతో 
ధ్వజారోహణము వైఖానసడశ్రేష్టులచే చేయించి, రత్నమయనముగు నరయాన 
మును తీసికొనివెళ్ళి బ్రహ్మదేవుడు శ్రీనివాసుని నరయానము నధిష్టించి 
వైత్యప్రదక్షిణము చేయుమని కోరెను, 


ఎ 


త్తం, భగవదాజ్ఞ పైని బ్రహ్మ భగవన్మూర్తి చతుష్ట్రయమును 
నిర్మించుట 


కాని శ్రీనివాసుడు బ్రహ్మదేవుని చతు ర్వేదాత్మకములైన నాలుగు శ్రీని 
వాసమూర్తులను నిర్మింపుమని యాజ్ఞాపించెను. వారి యాజ్ఞాను సారము 
బ్రహ్మదేవుడు నాలుగు మూర్తులను నిర్మించి, వానికి నామములనిడెను. 
మొదటిది ఉత్సవ శ్రీనివాసమూర్తి, రెండవది ఉగ్రశ్రీనివాసమూర్తి , మూడ 
వది సర్వాధిస శ్రీనివాసమూర్తి, నాల్గవది లేఖక శ్రీనివాసమూర్తి. ఈ 
నాలుగు మూర్తులకును మూలమూర్తిగా సాక్షాత్తు వేంకటాధీశుడగు శ్రీని 
వాసుడే యుండెను. బ్రహ్మదేవుడు తత్తన్మూర్తుల కభిమాన దేవతలను 
గూడ గల్పించెను. ఉత్సవ శ్రీనివాసుడు యాత్రోత్సవములకు దీక్టితుడై 
యుండెను. షడ్విధాన్నములగు గుడాన్న, తిలాన్న, పరమాన్న, ముద్గాన్న, 
మాషాన్న, దధ్యన్నములతోను; గుడాపూప, తిలాపూప, మొషాపూప, మనో 
హర్క మోదకాది భక్ష్యములతోను గూడిన జహువిధములైన చిత్ర చిత్ర 
నైవేద్యములు బ్రహ్మోత్సవమున జేయబడి దేవునకు నివేదన చేయబడినవి. 


తృతీయాశ్యానము 100 
50. బ్రహ్మ జరిసించిన యుత్సవక్రమము 


ఉత్సవ శ్ర్రీనివాసులకు ధ్వజారోహణపూర్వకముగా తిరువీథి యుత్స 
వములు బ్రహ్మ చేయించెను. ధ్వజారోహణ దివసమునకు బూర్వదినము 
సాయంకాల మనంత గరుడ బ్రహ్మాదులతో, బుషులతోను గూడినవారై, 
విష్వక్సేనపురస్పరముగా వెళ్ళి, పట్టణముబయటను వల్మీకమునుండి మంత్ర 
ములతో త్రవ్విన మట్టిని యేనుగు పైని సర్వమంగళ వాద్యపురస్సరముగా 
ప్రదక్షిణముగా వీథులలో తెచ్చి యంకురార్పణము చేసిరి. మరునా 
డుదయమున ధ్వజారోహణము చేసిరి. ఇట్టారంభించి, శ్రీనివాసు 
నికి నుత్సవము విధియుక్తముగా _నవభృథాంతము, పుష్పయాగాంతము 
బ్రహ్మదేవుడు చేయించెను. ఆ యుత్సవమున మొదటిదగు ధ్వజారో 
హణ వాసరమున, మొదట మనుషాందోళిక వాహనముగా నుండెను. 
రెండవది రాత్రియందు. శేషవాహనముగా నుండెను. రెండవ దివస 
మున మొదట తిరిగి శేషవాహనమే యుపయోగింపబడెను. రెండవనాడు 
రాత్రి హంసవాహన ముపయోగింపబడెను. మూడవదినము _ సింహవాహ 
నము మొదటిదిగా నుండెను. రాత్రియందు రెండవది మౌక్తికముండపము, 
నాల్గవదినము ప్రాతఃకాలమున గల్పవృక్షవాహనముపయోగింపబడెను. రాత్రి 
రెండవది సర్వభూపాలవాహనము. ఐదవదినము మోహినీవేషమును ధరిం 
చిన దేవునకు పల్లకి వాహనముగా నుండెను. రాత్రి శ్ర్రీనివాసరూపమున 
నున్న దేవునకు గరుడవాహన ముపయోగింపబడెను. ఆరవదినము మొదట 
హనుమంతవాహనము, రెండవది దేవితో వసంతోత్సవమునకు బోవునప్పుడు 
మంగళగిరివాహనమును, మూడవది రాత్రియందైరావతమును, ఏడననాడుద 
యమున సూర్యమండలవాహనమును, సాయంకాల ముద్యానవిహారమునకు 
మహిషులతో బోవునప్పుడు  మంగళగిరివాహనమును, రాత్రి మూడవది 
చంద్రమండలమును, ఎనిమిదవ దినమున మొదట  నానావిధాలంకార 
యుక్తమగు రథ ముదయమునను, రాత్రి రెండవది హయవాహనమును, 
తొమ్మిదవ దినమున మొదట నుదయమున పల్లకియు, తరువాత నవ 
భృథస్నాన మంగళోత్సవమునకు బోవునప్పుడు మంగళగిరి యానమును, 
మంగళచూర్హములతో నభిషిక్తుడై మంగళగిరివాహనమున విమానమునకు 


110 శ్రీవేంకటాచల నూహాత్మ్యము 

ప్రదక్షిణము చేసి వేదమంత్రములు జపీంపబడుచుండగా స్యామిపుష్కరి 
ణీతీర్ధమం దవభృథస్నానము నాచరించెను. అవభృథస్నానము శ్రవణ 
నక్ష్రతయుక్తావతారదినమందు జరిగెను. రాత్రి ధ్వజావరోహణోత్సవమున 
తిరిగియు మంగళగిరివాహనము. ఆ మరునాడు పుష్పయాగోత్సవము 
జరిగెను. అటుతరునాతను _ దేశాంతరములనుండి వచ్చిన రాజులకు గౌర 
వనములు జరుపబడగా వారందరును వారి వారి స్థలములకు బోయిరి. 
దేవతలందరును దేనమహోత్సనమును వీక్షించి తమ తమ స్థానములకు 
బోయిరి. బ్రహ్మ శ్రీనివాసునికి నమస్కరించి తనలోకమునకు బోయెను. 
ఉత్సవమును. పూర్తిచేసి తొండమానుడు శ్రీనివాసునికి నమస్కరించి 
యతని యాజ్జను బడసి స్వపురమునకేగి తన మందిరమున వేంకకుశుని 
స్థాపించి పూజించుచుండెను. సత్యముతో బృథివిని బాలించుచుండెను. 
సద్ధర్మనిరతుడై, శాంతుడై జితేంద్రియుడై బిలమార్గమున వచ్చి నిత్యమును 
శ్రీనివాసు నర్చించుచుండెను. 


51. కూర్ముడను ద్విజుని వృత్తాంతము 


కార్తికమూసము సంధప్రాప్తించగా కూర్ముడను వసిష్టగోత్ర బ్రాహ్మణుడు 
తన తండ్రిగారి. యస్టులను తీసికొని గంగాస్నానమునకు భార్యాపు 
త్రులతో గూడ పోవుచు మధ్యను _తొండమానుని శీర్తినివిని యతని 
ప్లురమునకేగెను. మహాలక్ష్మియను_ భార్యను, రాఘవుడను కుమా 
రుని యూరిబయటనుండుడని రాజదర్శనముకొరకు రాజమందిరమునకు 
బోయెను. విద్వన్మండలమధ్యను సింహాసనా సీనుడగు తొండమానుని జూచి 
వేదోక్తముగా నాశీర్వదించి యిట్లు పలికెను. “ఓ రాజా! నీ శ్రీర్తిని 
విని నీవద్దకు వచ్చియున్నాను” అనిన రాజు నీ వేమికారణముపై నావ 
ద్దకు వచ్చితి వని యడిగెను, కూర్ముడిట్లు పలికెను “నా తండ్రి 
కాలధర్మమును బొందెను. అతని యస్టులను గంగలో గలుపుటకు నేను 
కాశికి పోవుచున్నాను. మార్గమున నా భార్య గర్భవతియైనది. మరియు 
నైదేండ్ల యీడుగల నా పుత్రుడు నడవలేకయున్నాడు. వారిద్దరిని నీ 
విచ్చటనుంచి రక్షించుచున్నచో నేను కాశికిపోయి యస్థులను గంగలో 


తృతీయాశ్వ్యానము 111 


గలిపి తిరిగివచ్చి వారిని తోడుకొని పోయెదను.* ఆ మాటలను విని 
రాజు అప్లే యగుగాక యని యా బ్రాహ్మణునకు ధనమునిచ్చి పంపెను. 
అతని భార్యయును పుత్రుడును అతనిని శీఘ్రముగ మరలిరమ్మని చెప్పి 
రాజుభార్యవద్దనుండిరి. బ్రాహ్మణుడు వెళ్ళిన పీదపస రాజు వారిద్దరినొక 
యేకాంతమగు భవనమున నుంచి, ఆరుమాసములకు సరిపోవు భోజనాది 
పదార్థములను సమస్త పరికరములను గృహమునందుంచి యా గృహమును 
గొలుసులతో జాగ్రత్తగా బంధించి, యర్ధక్రోశమువరకును నౌకరులనుంచి 
ధూర్తులెవరును. ప్రవేశించ కుండునట్ట్లుగా రక్షించుచుండెను. ఇట్టామెను 
సురక్రితముగానుంచి తాను రాజకార్యనిమగ్నుడై యుండెను. రాజకార్యభార 
ముచే దిరిగి యామెను రాజు స్మరించుట కవకొశము లేకపోయెను. రెండు 
సంవత్సరముల కామె భర్రయగు కూర్ముడు కాశికి పోయి గంగాస్నానము 
చేసికొని, గయకుపోయి గయాశ్రాద్ధము చేసికొని కాశి కావడిని భుజమున 
మోయుచు తొండమానుని వద్దకు వచ్చి రాజు నాశీర్వదించి యిట్లు సలి 
కెను, “ఓ రాజా! నీ ప్రసాదము వలన గంగాస్నానము గయాశ్రాద్ధమును 
చేసికొని వచ్చితిని. గంగాజలమును నేను తెచ్చియున్నాను. దానిలో నీవును 
స్నానము చేసి పావనుడవు కమ్ము” అనిన నతనీ మాటలను. విని రాజు 
బ్రాహ్మణభార్య నప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొని యామె యేమైనదోయని చింతా 
క్రాంతుడై. నిశ్చేస్టు డయ్యెను. కొంతసేపటికి ధైర్యమును తెచ్చుకొని 
మనస్సును స్వస్థము చేసికొనెను. బ్రాహ్మణుడు ఖేని యవస్థను జూచి 
దుఃఖించి, యతడు స్వస్థుడగుటను జూచి యతని _కుశలము నడిగెను. 
రాజు స్వస్థుడు కాగా బ్రాహ్మణు డతనితో నిట్టనియెను. “గర్భిణిగా నుండిన 
నా భార్య నిచ్చట విడిచియుంటిని. ఆమె ప్రసవించినదా? ఆమెవార్త యేమి 
యును దెలియక పోవుటచే నాకు విచారముగా నున్నది. నా కుమారు 
డెల్లప్పుడును తటాకాదులయందాడుట కాసక్తికలవాడు. అతడు క్షేమముగా 
నున్నాడా? నా భార్య నన్ను జూచుట కింతవరకును రాలేదు. నేను 
రేయుంబవళ్ళు వారినే తలచుచుంటిని. నాకు భయముగా నున్నది. వా 
రెచ్చట నున్నారు.” అతని మాటలను విని తొండమానుడు ధైర్యమును 
వహించి యతనితో నిట్టనియెను. “ఓ బ్రాహ్మణోత్తముడా! భయపడకుము. 


112 శ్రీవేంకటాచల మాహాత్మ్యము 


నీ పుత్రుడు క్షేమముగా నున్నాడు. నీ భార్యకు సుఖప్రసవమైనది. పుత్రిక 
జన్మించినది. పెక్కుమంది స్త్రీలు నా కంటబడిరి కొని నీ భార్యమాత్రము 
నా కంట నెప్పుడును బడలేదు. ఆమెవృత్తాంతమును చెప్పెదను వినుము. 
నిన్న శుక్రవారము గనుక శ్రీవేంక కేశుని కభిషేకము ప్రసక్తమైనది. అభి 
"షేకదర్శనమునకు నా _కన్యలందరు వెళ్ళియుండిరి. వారితో గూడ నీ 
భార్యయు పుత్రీసుతులతో గూడ నేంకటాద్రికి వెళ్ళినది. ఈ దినము 
గౌన్మి దేపుగాని యామరుసటిదినముగాని నీ భార్య నీవద్దకు రాగలదు" 
అని యా బ్రాహ్మణు నోదార్చి, తన పుత్రుని బిలిచి రహస్యముగా నిట్లు 
పలికెను. "నీవు బ్రాహ్మణపల్ని నుంచిన భవనమునకు బోయి గొలుసులను 
విడగొట్టి, యామెనుచూచి శీఘ్రముగ నొమెను పుత్రసహితముగా తోడు 
కొనిరమ్ము.” రాజకుచూరుడు పోయి చూడగా నచ్చట యస్థిసంచయము 
మాత్రము కనబడెను. ఈ విపత్తుతో తన వంశనాళము ఛిన్న మూలమ 
గునని దలంచి రాజకుమారుడు తండ్రితో నిట్లనియె. “ళండ్రీ! మన 
రాజవంశమునకు వినాశకాల మాసన్నమైైనది. ఏలయన కూర్మ బ్రాహ్మణుని 
భార్య పుత్రసహితముగా మరణించినది. అస్టులు మాత్రము మిగిలియున్నవి. 
ఇది యంతయును నామె యన్నాదులను మనము విచారించకపోవుటచే 
సంభవించినది.” రాజు ధైర్యముతో బ్రాహ్మణునకు స్వయంపాకము నిచ్చి 
భుజింపుమని చెప్పి యతడు స్నానార్థము జలాశయమునకు బోగా తాను 
పుత్రునితో గూడ శ్రీనివాసుని శరణుజొచ్చుటకు వేంకటాద్రికి వెళ్ళెను. 
అచ్చట శ్రీనివాసుని పాదారవిందములను పట్టి (మొక్కి యేడువ నారంభిం 
చెను. రోదనము చేయుచున్న రాజును జూచి శ్రీనివాసు డిట్లడిగెను. “ఓ 
రాజా! అకాలమున నీ వెందుల కిచ్చటకు వచ్చితివి. నీ వెందుల కేడ్చుచు 
న్నావు నీ ధీరత్వమును, ధనుష్మత్త్యమును లోకప్ర సిద్ధములు కదా! అట్టి 
నీకు రోదనకారణ మేమి గలిగినదో చెప్పుము.” ఎంత యడిగినను బ్రత్యుత్త 
రమీయక యేడ్చుచున్న రాజును జూచి యతని హృదయమును దెలిసికొని 
శ్రీనివాసుడు. తిరిగి యిట్లు పలికెను. “ఓ రాజా! నీ హృదయము 
నేనెరిగితిని.. నీవు చేసిన పాపము నే నాచరించినప్లే. నీవు పాపమును 
చేసితివి. నే నేమిచేయగలను? నీవృ మరలి నీ యింటికి పొమ్ము. నీ 


తృతీయాళ్వానము 118 
కార్యమును జేసితివి. నేను పొపుడను, దురాచారుడను, నిత్యదుఃఖయు 
క్తుడను నగుచున్నాను. నే నకాలమరణమునైనను బొందవలయును. లేనిచో 
నరకమునశైనను పోవలయును. నా భక్తునకు దౌర్భాగ్యము రాకూడదు. 
నా భక్తునకు దారిద్ర్యము రాకూడదు. నీకు నాయందు భక్తికిలోపము 
లేదు. నీవు క్రూరమైన పాపమును. చేసితివి. చేనేమిచేయుదును, ఎచ్చటికి 
పోవుదును? నీయందు నాకుండు (ప్రీతిచే మృతులను సజీవులుగా చేసె 
దను, నాకు కలియుగమున వేంకటనాథుడు మహాపాళకికి పాపవిముక్తి 
యగునట్లు చేసెను. శ్రీర్తికలుగు గాకు. నీ పుత్రుని బంపీ మృతులైన 
వారి యస్టులను దెప్పింపుము. శ్రీనివాసుని యా మాటలను విని 
మరణించినవారి యస్థులను దెచ్చుటకు తన కుమారుని బంసపెను. అతడు 
శీఘ్రముగా గతించినవారి యసులను దెచ్చుటకు వెళ్ళెను. వాని నొక్ష 
వస్త్రమున మూటగట్టి నరయానములో బెట్టి వేంకటాద్రికి దెచ్చి తండ్రి 
కప్పగించి శ్రీనివాసునితో అస్టులు తేబడినవని చెప్పి యా బ్రాహ్మణు 
లను ్రతికింపుమని ప్రార్థించెను. శ్రీనివాసుడా అస్టులను తీసికొని తన 
యుత్తరీయములో గట్టి స్వామిపుష్కరిణికి బూర్వదిశయందుండు పాండు 
తీర్జమునకు బోయి దాని దగ్గరనున్న యొక దేవఫఖాతమున గంఠదఘ్నముగ 
నీటిలో నిలచి అస్టులను నొడ్డున నొక శిలమీద నుంచి వాని మీద తన 
యంజలితో నీళ్ళను జళ్లెను, వెంటనే యా బ్రాహ్మణియు నామె పిల్లలును 
సజీవులైరి. ఆ తీర్ధమున వెంటనే పుష్పవృష్టి పడెను. చూచిన వారందరు 
నాశ్చర్యమును పొందిరి. ఆ తీర్ధప్రభావమువల్ల అస్థిరూపమున నున్నవారు 
సజీవులగుటచే దానికి అస్థితీర్రమని యప్పటినుండి వ్యవహారము. కలిగెను. 
దేవత లందరును నరకమునందున్నవారి యస్టులను గూడ నీ తీర్థమున 
ముంచినచో స్వర్గమునకు పోవుదురని వరము నిచ్చిరి. ఇట్లు (బ్రాహ్మణిని 
బుత్రునితో గూడ బ్రతికించి రాజున కప్పగించి శ్రీనివాసు డతనితో నిట్లు 
పలికెను. “నీ యగ్రజుడు నా కాప్పడగుటచే నా కుపకారము చేసిన 
నీకు శతాధికముగా పప్రత్యుపకారము చేసితిని. ఇటుపైని నేను మౌనమును 
నహించెదను. అత్యంతము నేకాంతజనముతో తప్ప మరి యెవ్వరితోను 
మాటలాడను. ఈ కలియుగమున నిక నే నన్యముఖము చేతనే మాటలా 


114 శ్రీవేంఠటాచల మాహాత్మ్యము 


డుదును. ఓ రాజా! నీవు నీ పురమున కేగుము. ఆ బ్రాహ్మణునకు 
భార్యను పుత్రుని సమర్పించి యకంటకముగా నీవు నీరాజ్యమును_ బాలిం 
చుకొనుము" అని శ్ర్రీనివాసునిచే నాజ్ఞాపింపబడినవాడై తొండమాను డతని 
యనుజ్ఞను బడసి, తన నగరమున కేగి యా బ్రాహ్మణునకు పిల్లలను 
భార్యను సమర్ప్చించెను. జరిగిన వృత్తాంతము నంతయు నతనికి జెప్పెను. 
అప్పుడు కూర్మ బ్రాహ్మణుడు రాజుసమక్షముననే తన భార్యను నీ విన్నిది 
నము లెచ్చటికి బోయి యుంటివని యడిగెను. అప్పు డామె యిట్లనియెను. 
“దేవమాయ నే నేమని వర్ణించెదను! శ్రీనివాసుని యుదరమున_ విచిత్ర 
మైన లోకవిస్తరమును చూచియుంటిని. బ్రహ్మ మొదలగు దేవతలనందరను 
చూచితిని. లోకాలోకమును చూచితిని. సప్తసముద్రములను గిర్యటవీవృ 
క్షములను చూచితిని ఆ మాటలను విని లజ్జితుడై బ్రాహ్మణు డిట్టు 
పలికెను. “నా జన్మ మెందుకు, నా వేదాధ్యయన మెందుకు, నా తప 
"స్సెందుకు, ్రినేత్రాది దేవతలకు కూడ చూడ శక్యముకాని విచిత్రములను 
నీవు నారాయణుని యుదరమున జూచితివి. నీనే ధన్యురాలవు. తొండ 
మానుడు గూడ శ్రీనివాసుని యుదరమున నొశ్చర్యములను జూచుటకు 
బ్రాహ్మణి యెంత పుణ్యము చేసినదోయని యాశ్చర్యపడెను. కూర్మబ్రా 
హ్మణుడు తొండమానుని యద్భుతశక్తిని స్తుతించి తన _భార్యాపుత్రులతో 
స్వగ్రామమునకు సంతోషముతో బోయెను. 


52. తొండమానుడు శ్ర్రీనివాసునకు సహస్రనామార్చన 
చేయించుట 


విప్రుడు నిష్క్రమించిన చెనుక తొండమానుడు శ్రీనివాసుని ప్రభావ 
మును తలంచుకొని యాశ్చర్యపడి తన మీద నాగ్రహించినాడని తెలిసికొని 
శ్రీనివాసుని యనుగ్రహమును _ సంపాదించుట కేమి చేయవలయునని 
యాలోచించుచు. నంగిరసాది బుషుల నుపాయ మడిగెను... రాజు 
మూటలను విని యంగిరసు డిట్లు పలికెను. “శ్రీనివాసుని యనుగ్రహ 
మును సంపాదించుట కాయనకు తుల సీదళములతో సహస్రనామార్చనము 
చేయుము. తులసి యతనికి ప్రియమైనది. అట్టు పూజించితివేని శ్రీని 


తృుతీయాశ్యానము 115 


వొసుడు నీకు ప్రత్యక్షమగును” అంగిరసుని యాజ్ఞానుసారము రాజు 
స్వర్ణముతో తులసీదళ సహస్రమును జేయించి, వేంకకేశ సహస్రనామ 
ములతో వానిని యతని పాదములలో నర్పించుచు నర్చన చేయించెను. 
ఈ ప్రకారముగా మూడుమాసములు నిత్యము నర్చించినను శ్రీనివాసు 
డతనిమీద గోపము విడువలేదు. అప్పుడు తొండనూనుడు మిక్కిలి భిన్నుడై 
శ్రీనివాసు నిట్లు ప్రార్థించెను. “నీవంటి గుణాధికులు భక్తుల యసరాధము 
లను లెక్కింపరు. ఓ పురుషోత్తముడా! భక్తుడగు నా దౌరాత్మ్యమును 
క్షమింపుము. వరమునిచ్చు నారలలో నీవు (శ్రేష్పుడవు గదా! భక్తుడగు నాపై 
దయను జూపుము”. ఇట్లు (ప్రార్థించగా శ్రీనివాసు డాకాశభా షితముతో 
నిట్లు పలికెను. “నాకు భక్తులు చాలమందియున్నారు. కాని నీవంటివొ 
రెవ్వరునులేరు. బ్రాహ్మణస్త్రీ పుత్రఘాతుకరూపమైన ఘోర పాపము నాచ 
రించి పొపము నెట్లు తప్పించుకొనగలవు? నీ యగ్రజుని యుపకారమును 
బురస్కరించుకొని వారిని నేను సజీవులను జేసితిన ఈ  యాకాశ 
భాషితమును విని రాజు మోహమును పొంది, తెలివి తెచ్చుకొని యిట్లు 
పలికెను. “ఓ హరీ! ఉపకారమును చేసిన వారు' వారు చేసిన దానిని 
చెప్పుకొనరు. మూఢుడైనప్పటికిని తొను చేసిన సేవ నెవడు చెప్పుకొనును. 
నోవంటి భక్తుడు మూడులోకములలోను లేడు. నీయం దేకాంతరతుడు 
నాకంటె నెవడున్నాడు? భక్తులలో నే నగ్రగణ్యుడను. దయాళువులలో నీ 
వగ్రగణ్యుడవు.” ఇట్టి యతని గర్యోక్సులను విని శ్రీనివాసు డూరకుండెను. 
తిరిగి సువర్ణ తులసీదళములచే శ్రీనివాసుని భక్తితో నర్చింపజే సెను. 


ఇట్లర్పించుచుండగా నొక దినమున సువర్ధకృత తులసీదళముల పైని 
నిలచియున్న _మృణ్మయమైన తులసీకుసుమావళి నొకదానిని తొండమా 
నుడు చూచెను. మరియొక దినమున సువర్ణ నిర్మిత తుల సీకుసుమావళిని 
దూరనిరస్తముగాను మృణ్మయమైన తులసీ కుసుమూవళిని హరిపాదలగ్న 
ముగాను తొండమానుడు చూచెను. దీనిని బట్టి శ్రీనివాసునికి తనమీద 
నింకను నాగ్రహముగానున్నదని తలంచి బిగ్గరగా నేడ్చుచు తొండమానుడు 
శ్రీనివాసునిగూర్చి యిట్లు పలికెను. “ఓ భగవంతుడా! పాపొళ్ళు డైనట్టియు, 
యనాథుడైనట్టియు. నన్నెందుల కు పేక్షించుచున్నావు? ఏ భక్తాగ్రేసరు 


116 శ్రీవేంకటాచల మాహాత్మ్యము 


నిచే సమర్పింపబడిన యీ మృణ్మయమైన _తులసీకుసుమావళిని బ్రీతితో 
స్వీకరించుచున్నావు” ఇట్లు తొండమానునిచే బ్రార్థింపబడిన శ్రీనివాసు 
డతనితో నిట్లనియె. 


53. భీముడను కులాలుని వృత్తాంతము 


*నాకుపలువురు. భక్తులు కలరు. వారిలో భీముడను దరిద్రుడగు 
కులాలు డొకడిచ్చటి కుత్తరభాగమున యోజనదూరమున కలడు. ఆ కులా 
లుడు మిక్కిలి భక్తితో భిత్తికాబిలమధ్యను _ దారురూపమున నున్న నన్ను 
'ప్రతిదినమును పూజించుచున్నాడు. ప్రతిదినమును తన కృత్యమును సమాప్తి 
చేసికొని, స్వస్టుడై శాంతుడై స్నానముచేసి విధియుక్తముగా మృణ్మయమైన 
తుల సీదళములతో నన్ను పూజించుచున్నాడు. అతని భక్తికి తుష్టుడైనవాడనై 
యతని పూజ నంగీకరించుచున్నాను. అచ్చటికి ప్రతిదినమును బోయి 
యతనిని నతని భార్యను చూచి బహువిధములైన విరాగులగు నా భక్తులు 
కలరనియు, 'నేనే నీభక్తుడను అని నీవు పూర్వము చెప్పినది యహం 
కారపూరితమైన మాటయనియు తెలిసికొనుము” ఆ మాటలను వినిన 
వెంటనే రాజు దేవాయతనమును విడిచి పొదచారియై రాజగౌరవములను 
విడిచి కులాలగృహము.  నడుగుచు చివర కక్కడకు చేరెను. వీధిగుమ్మము 
దగ్గరకు వచ్చినవెంటనే రాజు తెలివితప్పి క్రిందపడెను. ఈ సంగతి విని 
కులాలుడు పైకి బరుగెత్తి వచ్చి “ఏమి యీ కష్టము! రాజు పడిపోయెనే! 
నా యపరాధ మేమున్నదో, నే నతని యాజ్ఞానుసారమ్ను ప్రవర్తించుచు 
న్నానే అని యిట్లు కులాలుడు విలపించుచుండగా రాజు సంజ్ఞతెచ్చుకొని 
“ఏడీ! భీముడను. కులాలు. డెచ్చటనున్నాడు? అతడు గొప్పహరిభక్తుడు. 
అతని పాదయుగళమును నెల్లప్పుడును నేను నమస్కరించుచున్నాను” 
అని దీనముగా బలికెను. ఇట్లు రాజనుచుండగా నా కులాలుని యెదుట 
భక్తవత్సలుడగు భగవంతుడు ప్రత్యక్షమయ్యెను. కులాలు డత్యానందభరి 
తుడై భగవంతు ననేకవిధముల స్తోత్రముచేసెను. వెంటనే భగవంతు 
డా కులాలుని తన దగ్గరకు తెమ్మని గరుడు నాజ్ఞాపించెను. గరుడు 
డట్టు చేయగా కులాలుడు దేవదేవునకు నమస్కరించి యిట్లు పలికెను. 


తృతీయాశ్యానము 117 
“ఓ పరమాత్మా! నీ వేల శూద్రుడనగు. నా గృహమున కేగితివి నేను 
విదురశబరగజేంద్రోద్దన విభీిషణులవలె జ్ఞానిని కానే. నీ కియ్యతగినది నా 
గృహమునం దేమున్నది?” ఇట్టతడు పలుకగా నతని భార్యయగు తమాలిని 
యిట్లు పలికెను. “ఓ గోవిందుడా! నా బుద్ధి నీయందే యున్నది. నేను 
మంత్రముల నెరుగను. కర్మల జేయలేదు. మావంటి నీచజాతివారికి వేద 
మెక్కడిది? తపమెక్కడిది? నాయొక్కయు నా భర్తయొక్కయు భక్తిచే 
సంతో షించినవాడవై నేను వండిన యన్నమును యథేష్టముగా తినుములో 
ఇట్లు భక్తియుక్తముగా నామె చెప్పినమాటలను విని సుప్రసన్నుడై భగవంతు 
డామెలో నిట్లనియె. “ఓ _తమాలినీ! భక్తితో నీవు పెట్టిన యన్నమును 
తప్పక భుజించెదను.” భక్తవత్సలుడగు భగవంతు డిట్లు పలికి రమాసమే 
తుడై యా కులాలదంపతులచే పెట్టబడిన యన్నమును భుజించి వారికి 
పరమపదము నిచ్చెను. ఇది చూచి దేనతలందరును శ్రీనివాసుని స్పుతించిరి. 
దేవదుందుభులు 'మోగినవి. ఆకాశమునుండి పుష్పవృష్టి పడినది. ఇంతలో 
స్వర్గమునుండి యొక విమానము వచ్చెను. ఆ విమానము వచ్చుటను 
జూచి శ్రీనివాసుడు తన కిరీటమును, శంఖచక్రములను, కౌస్తుభమును, 
పీతాంబరమును, నలంకారములను నా క్షులాలున కిచ్చెను. రమయొక్క 
భూషణములను తమాలిని కిచ్చెను. ఇట్లు శ్రీ మహావిష్ణువుచే నియ్యబడిన 
వైభవము కలవారై కులాలదంపతులు దివ్య విమానమునెక్కి తొండమాను 
రాజు చూచుచుండగా వైకుంఠమున కేగిరి, 


54. శ్రీనివాసుడు. తొండమానునకు మోక్షము నిచ్చుట. 


ఇట్లు వైకుంఠమున 'కేగిన కులాలదంపతులను జూచి తొండమానుడు 
లజ్జితుడై శ్ర్రీనివాసునితో నిట్లనియె. “దేవా! నారాష్ట్రమునందుండు 
జ యు రా ప్రై 
శూద్రుడును, సర్వదా పాపకారియునగు కులాలునకు సద్గతి నిచ్చితివి. నీకు 
బంధువగు నా. కేమి గతి చెప్పెదవు” అని యడిగిన, శ్రీనివాసు డిట్టుత్తర 
మిచ్చెను. “ఈ దేహమును విడిచి, మరియొక దేహము నాశ్రయింపుము. 
అప్పుడు నన్నాదరించి వైకుంఠమును బొందుము”ొ శ్రీనివాసు డట్టనగానే 
తొండమానుడు పోయి స్వామిపుష్కరిణిలో స్నానముచేసి యీ దేహమును 


118 ..... శ్రీవేంకటాచల మాహాత్మ్యము 
విడిచి దేహాంతరమును బొంది, శ్రీనివాసు నారాధించి యాయన పూర్వము 
చెప్పినట్లుగా మోక్షమును బొందెను. 

ఏవం హరి స్తత్ర చరిత్రమద్భుతం 

కుర్వన్‌ జగన్మాతృసమన్వితో గిరౌ, 

ఆస్తే జగత్యాం చ పురౌఘపూజితో 

దదద్యథేష్టం చ మనోరథాన్‌ సతామ్‌. 

(భవిష్వోత్త రపురాణము 24న అధ్యాయము, 
యః శృణోతీదనూఖ్యానం మనోరథఫలప్రదమ్‌, 
ఇహ లోకే సుఖం భుక్త్వా సోఒథ యాతి హరేః పదమ్‌. 


భవిష్యోత్తరపురాణోక్త వేంకటాచలమాహాత్మ్యము నమాప్తము, 
తృతీయాశ్వ్యానము నంవ్లూర్ధము. 

డ్రియః కాన్నాయ కళ్యాణనిధయే నిధయేఒర్థినామ్‌, 

. శ్రీవేంకటనివాసాయ శ్రీనివిసాయ మంగళమ్‌. 


శ్రీ వేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్‌, 
అభబ్గురవిభూతిర్న స్తరంగయతు మంగళమ్‌. 


య్రీర్‌న్తు 
అథ శ్రీ వారాహవురాణాన్తర్థత 


శ్రీ వేంక కేశాష్టోత్తర 
శతనామప్రారవ్భః 


'డ్రియః కాన్తాయ కళ్యాణనిధయే నిధయేఒర్థినామ్‌, 
శ్రువేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 
శ్రీవేంకటాచలాధీశం శియాధ్యా సితవక్షసమ్‌, 
శ్రితచేతనమన్దారం శ్ర్రీనివాసమహం భజే. 

శ్రీ వేంక టేశాష్ట్రోత్తర శతనామావళిః 
మునయః సూత సర్వార్ధతత్త్వజ్ఞ సర్వవేదాన్తపారగ | 
యేన చారాధిత స్పద్యశ్శ్రీమద్వేజ్బటనాయకః 
భవత్య భిష్టసర్వార్దప్రదస్త ద్రూహి నో మునే! 
ఇతి పృష్టస్తదా సూతో ధ్యాత్వా స్వాత్మని తత్‌క్షణాత్‌ 
ఉవాచ మునిశార్జూలాన్‌ శూయతా మితి వై మునిః 
శ్రీసూతః ॥ అస్తికిబ్చీ న్మహద్దోప్యం భగవత్పీతికారకమ్‌ 
పురా శేషేణ కథితం కపిలాయ మహాత్మనే | 
నామ్నా మష్టశతం పుణ్యం సవిత్రం పాపనాశనమ్‌ 
ఆదాయ హేమపద్మాని స్వర్థదీసమృవాని చ | 


బ్రహ్మా తు పూర్వమభ్యర్య శ్ర్రీమద్వేజ్కృటనాయకమ్‌ 


121 
131. 
141 


15% 


120 


శ్రీ వేంక టేశాష్ట్రోత్తర శతనామావళిః 
అష్టోత్తర శతైర్ది వ్యెర్నామభి ర్మునిపూజితైః ! 
స్వాభీష్టం లబ్బవాన్‌ (బ్రహ్మా సర్వలోక పితామహః 
భవద్భిరపి పద్మెశ్చ సమర్చ్య స్టైళ్చ నామభిః | 
తేషాం శేషనగాధీశ మానసోల్దాసకారిణామ్‌. 
నామ్నా మష్టశతం వక్షే వేంకటాద్రినివాసినః 
ఆయురారోగ్యదం పుంసాం ధనధాన్య సుఖప్రదమ్‌ 
జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకమ్‌ . 
అర్భయే న్నామభిర్దివ్యై ర్వేజ్కపేశ పదాజ్కితైః 
నామ్నా మష్టశతస్యాస్య బుషి ర్రహ్మా ప్రకీర్తితః | 
ఛన్జోఒనుష్టుప్తథా దేవో వేజ్కటేశ ఉదాహృతః 


నీలగోక్టీర సమ్బూతో బీజమిత్యుచ్యతే బుధైః | 


శ్రీనివాస స్తథా శక్తి గ! ఎదయం వేజ్కటాధిపః 


వినియోగ స్పథాభీష్ట సిద్ధ్యర్ధే చ నిగద్యతే | 
*ఓం నమో వేజ్యటేశాయ శేషాద్రినలంయాయ చ 


వృషద్సగ్గోచరాయా౬థ విష్ణవే సతతం నమః 


 సదష్టునగిరీశాయ వృషాద్రిపతయే నమః 


మేరుపుత్రగిరీశాయ సరస్స్య్వామితటీజుషే | 
కుమూరాకల్పసేవ్యాయ వజ్రిదృగ్యిషయాయ చ 


సువర్చలాసుతన్యస్త సైనాపత్యభరాయ న! 


కామాయ పద్మనాభాయ సడా వాయుస్తుతాయ చ 


[6॥ 


॥!8॥ 
॥9॥ 
|! 10॥ 
 . 
॥112॥ 


113 ॥ 


[14 ॥ 


115 ॥ 


ఛీ వేంకకేశాస్తోత్తర శతనామావళిః 

యు 
త్యక్త వైకుణ్బలోకాయ గిరికుఖ్టువిహారిణే | 
హరిచన్షన గోత్రేన్సుస్వామినే సతతం నమః 
శబ్ధరాజన్య నేత్రాబ్బ విషయాయ నమో నమః | 
వసూపరి చరిత్రాత్రే కృష్ణాయ సతతం నమః 
అబ్ధికన్యాపరిష్వక్తవక్ష సే వేంకటాయ చ | 
సనకాది మహాయోగి పూజితాయ నమో నమః 
దేవజిత్సముఖానన్త దైత్యసబ్హప్రణాశినే | 
శ్వేతద్వీపవసన్ముక్త పూజితాజ్టియుగాయ చ 
శేషపర్వతరూపత్వ ప్రకాశనపరాయ చ | 
సానుస్టాపితతార్మ్యాయ తార్య్యాచల నివాసినే 
మాయాగూఢ విమానాయ గరుడస్కన్హవాసినే | 

ట్రీ 
అనన్తశిరకే నిత్య మనన్హాక్షాయ తే నమః 
అనన్తచరణాయా2ఒథ శ్ర్రీశైలనిలయాయ చ | 
దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ 
బ్రహ్మాది దేవదుర్దర్శ విశ్వరూపాయ తే నమః | 
వైకుణాగత సద్ధేమ విమానాన్తర్గతాయ చ 
అగస్త్యాభ్యర్థితా శేషజనదృగ్గోచరాయ చ | 
వాసుదేవాయ హరయే తీర్రసంచకనాసినే. 

రి న అల జ 
వామదేవపియాయా౬థ జనకేష్టపదాయ చ! 


మార్మ్కజ్జ్హేయ మహాతీర్థ జాతపుణ్యప్రదోయ చ 


121 


| 16 ॥ 


 .. 


[18 ॥ 


॥1191॥' 


॥20॥ 


121 ॥ 


122 | 


123 ॥ 


క్‌ 24 ॥ 


125 ॥ 


122 


ఛ్రీ వేంక కేశాష్ట్రోత్తర శతనామావళిః 
వాక్సతిబ్రహ్మదా(త్రే ఛ చన్హ్రులావణ్యదాయినే | 
నారాయణన గేశాయ బ్రహ్మక్షుప్తోత్సవాయ చ 
శజ్ధ్ఞచక్రవరానములసత్కరతలాయ చ | 
ద్రవన్మృగమదాసక్త విగ్రహంయ నమో నమః 
కేేవాయ నమో నిత్యం నిత్యయౌననమూర్తయే | 
అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాఘహారిణే 
తీర్థస్వామి సరస్స్నాత జనాభీష్టప్రదాయినే | 
కుమారధారికావాసస్కన్దాభీష్టప్రదాయ చ 
జానుదఘ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే | 
శిన్నరద్వన్ష్యశాపాన్త ప్రదాత్రే విభవే నమః 
వైభానసముని (శ్రేష్టపూజితాయ నమో నమః | 
సింహాచల నివాసాయ శ్ర్రీమన్నారాయణాయ చ 
సద్భక్తనీలకణ్యార్భ్య నృసింహాయ నమో నమః | 
కుముదాక్ష గణ్యశ్రేష్ట సైవాపత్య ప్రదాయ చ 
దుర్మేధ ప్రాణహక్షే చ శ్రీధరాయ నమో నమః | 
క్షత్రియాన్తక రామాయ మత్స్యరూపాయ తే నమః 
య 
పాజ్ఞనారి ప్రహర్తే చ శ్చీకరాయ నమో నమః | 
ఉపత్యకాప్రదేశస్థ శజ్కరధ్యాత మూర్తయే 
రుక్క్మాబ్దసర సీకూలలక్షీ శ్రే కృతతపస్వినే | 


లసల్లక్ష్మీ కరామ్ళోజు దత్తకల్హారక స్రజే 


|! 26 ॥ 


12711 


[28 ॥ 


॥291॥ 


॥30॥ 


॥31॥ 


132 ॥ 


॥ 33 ॥ 


| తడ ॥ 


|! 35 ॥ 


ఛ్రీ వేంకకుశాసష్ట్రోత్తర శతనామావళిః 
సాలగ్రామనివాసాయ శుకదృగ్గోచరాయ క్‌ 
నారాయణారి తా శేషజనదృగ్విషయాయ స్ట 
రా 
నమృగయార సికాయాఒథ వృషభాసురహారిణే | 
అజ్జనాగో త్రపతయే వృషభాచలవాసినే 
జు 
అష్టానాసుతదాత్రే చ మాధవీయాఘహారిణే | 
'ప్రేయబ్లు పియభక్షాయ శ్వేతకోలవరాయ చ 
నీలధేను పయోధారాసేక దేహోద్భృవాయ చ|! 
శజ్కర్మప్రీయ మిత్రాయ చోళపుత్ర పీయాయ చ 
సుధర్మిణీసువైతన్య ప్రదాత్రే మధుఘాతినే | 
కృష్ణాఖ్య విప్రవేదాన్త దేశికత్వప్రదాయ చ 
వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః |! 
త్రివికమాయ మహతే హృషీకేశాయ తే నమః 
అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రైినలయాయ చ! 
నమః క్షీరాబినాథాయ వెకుణా చలవాసినే 
యట ఇ చా 0 
ముకున్హాయ నమో నిత్య మనన్తాయ నమో నమః | 
విరిఖ్బ్యభ్యర్థితానీత సౌమ్యరూపాయ తే నమః 
సువ్ధముఖరీస్నాత మనుజాభీష్టదాయినే | 


హలాయుధ జగత్తీర్ధ సమస్తఫలదాయినే 


గోవిన్షాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః | 


అష్ట్రోత్తరశతం నామ్నాం చతుర్థ్యా నమసాన్వితమ్‌ 


123 


|! 36 


॥ 37 


॥ ౩8 


| 39 


॥ 40 


| 41 


॥ 42 


|! 43 


॥ దృడ 


1 45 


124 


ఖీ వేంకటుశాస్త్రోత్తర శతనామావళిః 
యః పలఠేచ్చణుయా న్నిత్యం శ్రద్ధాభక్తి సమన్వితః ! 
తస్య శ్రీ వేజ్క కేశస్తు ప్రసన్నో భవతి (ధ్రువమ్‌ 
అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమసష్టోత్తరం శతమ్‌ | 
వేజ్క కేశాభిధేయైర్యో వేజ్కటాద్రినివా సినమ్‌ 
అర్చయే న్నామభి స్తస్య ఫలం ముక్తిర్న సంశయః | 
గోపనీయ మిదం స్తోత్రం సర్వేషాం న ప్రకాశయేత్‌ " 
శ్రద్దాభక్తియుజా మేవ దాపయే న్నామసబ్గుహమ్‌ ! 
ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే 
కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా శ్రుళమ్‌ | 
తుదుక్తం భవతా మద్య సద్యః (పీతికరం హరేః 
ఇతి శ్రీ వారాహపురాణే శ్రీ వేంకటాచలమాహాత్మ్యే 
శ్రీ వేజ్క మేశాష్ట్రోత్తరశత నామకథనం 
నామైకషష్టితమో౬ధ్యాయః 


ననంం6 జ గరటు. 7653, గొపు ఎడు 


॥46॥ 


॥47॥ 


॥ 49 


॥|50! 


51 ॥ 


2 2 ౨ గిం/గ్రాంజూ కొిజలి/00గంగ వొల/లా గం, 451 
౨౧౭ మోవి 12-00 





తి క 
ద 
స దవ 


వాతా/ిడే 6౧4 ల4రితండ ఈ వగ గ ౭గబా? మంగ 1.4ఉ.క.. కలిలగగోలి 
0౭ 7జ704/46 2074726007 రిలయాం౫47బా 260 4౧4 ౫/44 4 
₹ ల. ౨టాా 274242. = ౮ 20,6400 త. 12-10-95. 


